కాకతీయ విశ్వవిద్యాలయం బి.ఏ; బి.యస్‌సి; బి.కాం. మొదటి భాగం 
(రెండవ సంవత్సరం) తెలుగు పాఠ్యపుస్తకం 





ఆధునిక పద్యమంజరి 





తెలుగు విభాగము కాకతీయ విశ్వవిద్యాలయము 
విద్యారణ్యప్పరి వరంగల్లు 


కాకతీయ విశ్వవిద్యాలయం బి.ఏ; వి.యన్‌సి; వీ.కాం. మొదటి భాగం 
(రెండవ సం వత్సరం) తెలుగు పాఠ్యపుస్తకం 





ఆధునిక పద్య మృంజది 





తెలుగు విభాగము కాకతీయ వీళ్యవిద్యాలయము 
విద్యారణ్యపురి ఖీ య. నరంగల్లు 


ADHUNIKA PADYA MANJARI 


Selections from Telugu Modern Poetry under Part I 
for 
B.A. B.Sc., B.Com. Second Year 

1983-84, pr , 1985-86 Academic Years 


General Editow: 


Dr. K. V. Ramakofti Sastry 
Prof. & Head, Dept. of Telugu 


iy 


Editors : 


G.V.L.N. Vidya Sagara Sarma; Dept. of Telug1 
Govt. Pingle College, Wel. 


I. Kishan Rao; Dept. of Telugu 
Lal Bahadur College, Wgl. 


(ద్ర KAKATIYA UNIVERSITY 
Copies: 3,000 


PRICE: THREE RUPEES 


Copies can be had from : 
The Registrar, Kakatiya University, Warangal 


Printed at : 
Ashoka Printers, (Beside Radhika Thetare) Warangal-2 


ఉట అళం సూ 


. గురజాడ అప్పారావు 


రాయప్రోలు సుబ్బారావు 


విశ్వనా థ సత్యనారాయణ 


అప అగ 9 
దేవులపల్లి కృష్ణ శాత్ర 


థ్రీత్రీ 
_ కాళోజి 


నారాయణరావు 


బాలగంగాధర తిలక్‌ 
కుందురి, ఆంజనేయులు 


దాశరథి 


కవి పాఠ్య పరిచయాదులు 


పూర్ణమ్మ 
జన్మభూమి 
[రం 
స్వేచ్చాగానము 
దేశచరి[తలు 
వ్యత్యాసాలు 

ఆర, గీతం 

తప్పిపో యిన సత్యం 


మం జీర 


ఫ్‌ 1 
స్‌ 
57 
62 
65 
69 
70 
73 
78 
$2 


సంపాదకియం ' 


' కాకతీయ విశ్వవిద్యాలయం సర్యకళాశాలల తెలుగు అధ్యాపకుల 
ప్రథమ మహాసభ 80-41-1877 న తీసుకొన్న నిర్ణయం 'పరికారం 
బి.ఏ; బి.ఎస్సీ; బి.కాం. తరగతుల మొదటి భాగం తెలుగు పాఠ్య పు స్ప 
కాలను విశ్వ విద్యాలయం విధానంగా ఆమోదించింది. ఆ కిమంలో 
1977లో రత్నాపణం, 1979 లో ముక్తావళి, 80 లో రత్నావళి పుస్తకాలు 
ప్రచురింపబడ్డాయి. ఈ 62-88 లో పాిచీన పద్యమంజరి ఆధునిక 
పద్యమంజరి గద్యమంజరి అనే మూడు పుస్తకాలను పిచురిస్తున్నాము. 


కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పడ్డప్పటి నుండి కూడా డిగి 
తరగతుల తెలుగు పాఠ్య గింథఛాలను నిర్మించటంలో కళాశాలల్లో పని 
చేసే తెలుగు అధ్యాపకుల పాత విధానంగా ఉంది. వారు సూచించిన 
కవులనూ రచయితలనూ గ్రంథాలను గ9౦థభాగాలనూ, వ్యష్టిగానూ 
సమష్టిగానూ చర్చలలో పెట్టి కుదింపులూ మదింపులూ జరిగిన తరువాత 
వరుస కYమంలో వాటిని పాఠ్య గ్రంథ నిర్ణాయక సంఘం వారి ముందు 
ఉంచటం జరుగుతుంది. డిగీ9 విద్యార్థుల స్థాయి దృష్ట్యా ఉచితంగా 
ఉన్నవాటి ఉత్సమత్వాన్ని బట్టి నిర్దాయక సంఘంవారు సిఫారసు చేస్తారు. 
ఆలా సిఫారస్‌ చేయబడినవే మన తెలుగు పాఠ్య గ౦ంథాలు. 


ఈ ఆధునిక పద్యమంజరి డిగీ9 రెండవ సం॥ తరగతులకు సిద్దం 
చేయబడింది, దీని సంపాదకులు (శ్రీ జి.వి.యల్‌.యన్‌. విద్యసాగర 
శర్మ (శ్రీ ఐ. కిషన్‌రావు గారలు. పాఠ్య గింథ నిర్ణాయక సంఘం వారి 
ఆదేశాలకనుగుణంగా వీరు ఈ ఆధునిక పద్యమంజరిని సమకూర్చారు. 
ఇందులో గురజాడ నుండి దాశరథి వరకు మొత్తము $ మంది కవుల 
కావ్యాల నుండి పాఠ్యాంశాలను ఎన్నిక చేయటంతోబాటు ఆయా కవులను 
గురించి ఆయా పాఠాలను గురించి పరిచయాలు వా్రాాసూ అవసరమైన 
అర్హ వివరణలను కూడ సంగిహంగా సమకూర్చారు. సంపొ దకులు 
చేసిన ఈ సని అటు ఆధ్యాసకులకు ఇటు విద్యార్థులకు కొంత సహాయ 
కారిగానూ మార్గదర్శకం గానూ ఉండగలదు. ఇందుకు మరింత దోహద 
కౌరిగా తమ అధ్యాపక విధానాన్ని మలుచుకోవటం వల్ల విద్యార్థులకు 
ఎక్కువ తోడ్పడినవారౌతారు. 


సకాలంలో విద్యార్దులకు ఈ పుస్తకం అందుబాటులోకి రావటానికి 
కృషిచేసిన సంపాదకులను విశ్వవిద్యాలయం తెలుగు విభాగం పకన 
అభినందిస్తున్నాను. 


సంపాదకత్వం వేరు, సెస్సు పనివేరు. దీనికి మరింత ఓర్చు 
నేర్చు కావాలి. ఈ విషయంలో అంత బాధ్యతను నెత్తిన వేసుకొన్న 
(శ్రీ ఐ. కిషన్‌రావు గారు అభినందనీయులు. 


డా॥ కేతవరపు రామకోటిశాస్త్ర 


గురజాడ అస్సారావు 
పూర్ణమ్మ 


మేలిమి బంగరు 'మెలతల్లారా? 
కలనల కన్నుల కన్నెల్లారాః 
తలులగన్నా పిలలలారా? 
ne) nelae) 
పిన్నా రమ్మా యీ కథను. 


ఆటల పాటల సపేటికలారాః 

కమ్మని మాటల కొమ్మల్ల్తారా! 

అమ్మల గన్నా ఆమ్మల్లారా! 
వినరమ్మా మీరీక థను. 


కొండల నడుమను కో నొక టున్నది; 

కోనకి నడుమా కొల నొక టుంది; 

కొలని గట్టునా కోవెల లోపల; 
వెలనెను బంగరు దుర్గమ్మ. 


పూజా రిరిటను పుక్తైను చిన్నది 

పుత్తడి బొమ్మా పూర్ణ మ్మా; 

అన్నల తమ్ముల కనుగై దుర్గకు 
పూజకు పువ్వులు కో వేది. 

ఏయే వేళల పూసే పువ్వుల 

ఆ యా వేళల అందించి 


బంగరు దుర్గను భకితొ కొలిచెను 
జగన్‌ “శల 
ప్యుత్తడి బొమ్మా పూర్ణమ్మ. 


ఏ1 


ఏయే బుతువల పండే సళ్ళను 

ఆ యా బుతువుల అందించి 

బంగరు దుర్గను భకితొ కొలిచెను 
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ. 

పళ్ళను మీరిన తీపుల నడలును 

పువ్వుల మీరిన పోడుములున్‌ 

అంగము లందున అమరెను పూర్ణ కు 
సౌరులు మించెను నానాటన్‌. 


కాసుకు లోనై తల్తీ తండ్రీ 
నెనరూ హం విడనాడి 
పుత్త తడి దో య. పూర్ణ మ్మను వొక 


ముదుసలి మొగడుకు ముడి వేసీ. 


n శ 
కిల కిల పలికెను కరములు. 


ముద్దు నగవులూ మురిపంబు మరి 

పెనిమిటి ॥ గాంచిన నిమిషమున 

బా నెను కన్నియ ముఖ కమలమ్మును 
కన్నుల |గమ్మెను కన్నీరు. 


ఆటలపాటల తోటి కన్నియలు 
మొగుడు తాత యని 'కేలించ, 
ఆటల పాటల కలియక పూర్ణమ 
దుర్గను చేరీ దుఃఖించె. 


కొన్నాళ్ళకు పతి కొని పోవచ్చెను 
పుత్తడి బొమ్మను పూర్ణ మను; 


32: 


చీరెలు సొమ్ములు చాలగ దెచె ఎను 
పుత్తడి బొమ్మకు పూర్ణ మకు. 

పసుపు రాసిరి బంగరు మేనికి 

జలకము లాడెను పూర్ణమ్మ; 

వదినెలు పూర్ణ కు పరి పరి విధముల 

5 5 

నేర్చులు మెరసి క్రై చేస్‌, 

పెద్దల కప్పుడు మొక్కె_ను పూర్ణమ 

తల్లీ తం|డీ దీవిం(చి; 

దీవన వింటూ పక్కున నవ్వెను 
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ 

చిన్నల నందర కౌగిట చేర్చుకు 

కంటను బెపైను కన్నీరూ; 

అన్నల తమ్ముల కప్పుడు పలికెను 
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ. 

“ఆన్న ల్లారా తమ్ముల్తారా! 

అమ్మను అయ్యను కానండీ! 

బంగరు దుర్గను భకితొ కొలవం 
డమ్మల కమ్మా దుర్గమ్మ. 

ఆయా వేళల పూసే పువ్వుల 

ఆయా బుతువుల పళ్ళన్నీ, 

భకిని గోసి శక్తికి యిన్వం 
డమ్మల కమ్మా దుర్గమ్మ. 

నలుగురు కూచుని నవ్వే వేళల 

నాపే రొకతరి తలవండి; 

మీ మి కన్న బిడ్డల నొకతెకు 
పేేమను నాచే రివ్యండి”. 


53 


బల బల కన్నుల కన్నీ రోలికేను 

పుత్తడి బొమ్మకు పూర్ణ మకు 

కన్నులు తుడుచుకు కలకల నవ్వెను 
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ. 


వగచిరి వదినెలు, వగచిరి తమ్ములు 
తల్లి యు కంటను తడిబెట్టన్‌ . 
కాసుకు లోనె అలుని తలుచుకు 
రా na) 
ఆనందించెను ఆయొ $క డె. 


యెప్పటి యట్టుల సాయం(త్రమ్మున 

యేరిన పువ్వులు సరిగూర్చి 

సంతోషమ్మున దుర్గను కొలవను 
వొంటిగ బోయెను పూర్ణ మ్య. 


ఆవులు పెయ్యలు మందల జేరెను 

పిట్టలు చెట్లను గుమిగూడెన్‌ 

మింటను చుక్కలు మెరయుచు పొడమెను 
పూర్ణమ యింటికి రా దాయె. 


చీకటి నిండెను కొండల కోనల 

మేతకు మెకములు మెసల జనెన్‌ 

దుర్గకు మెడలో హారము లమరెను 
పూర్ణమ యింటికి రా దాయె. 


కన్నుల కౌంతులు కలువల చేరెను 

మేలిమి జేరెను మేని పసల్‌'! 

హంసల జేరెను నడకల బెడగులు 
దుర్గను జేరెను పూర్ణమ్మ. 


54 


రాయ (పోలు సుబ్బారావు 
జన్మ భూమి 


ఏ దేశ మేగినా, ఎందు కాలిడిన 

ఏ పీఠ మెక్కినా, ఎవ్వ రే మనిన 
పొగడరా నీతల్లి భూమి భారతిని 
నిలుపరా నీ జాతి నిండు గౌరవము 
ఏ పూర్వపుణ్యమో, ఏ యోగబలమొ 
జనియించినాడ వీ స్వర్గ ఖండమున 
ఏ మంచి పూవులన్‌ (పేమించినావొ 
నిను మోచె ఈ తల్లి కనకగర్భమున. 


లేదురా ఇటువంటి భూదేవి యెందు 
లేరురా మనవంటి పొరు లిం కెందు 
సూర్యుని వెలుతురుల్‌ సోకునందాక 
ఓడల జండాలు ఆడునందాక 
అందాక గల ఈ యనంతభూతలిని 
మనభూమివంటి చల్లని తల్లి లేదు 
పాడరా నీ తెన్లు బాలగిత ములు 
పాడరా నీ వీరభావభారతము. 


తమ తపస్సులు బుపుల్‌ ధారపోయంగ 
శొర్యహారము రాజచం[దు లర్చింప 
భావసూ [తము కవి(పభువు లల్లంగ 
రాగదుగ్ధము భక్కరత్నముల్‌ పిదుక, 


55 


దిక్కుల కెగదన్ను తేజమ్ము వెలుగ 
రాళ్ల తేనియ లూరు రాగాలు సాగ 
జగముల నూగించు మగతనం బెగయ 
సౌందర్య మెగటోయు సాహిత్య మలర 
వెలిగిన దీ దివ్యవిళ్వంబు పుత! 
దీపించె నీ పుణ్య దేశంబు పుత్రః 
పబొలముల రత్నాలు మొలిచెరా యిచట 
వార్టిలో ముత్యాలు పండెరా యిచట 
పృథివి దివ్యోషధుల్‌ పిదికెరా మనకు 
కౌనల కస్తూరి కాచెరా మనకు 
అవమాన మేలరాః అనుమాన మేల 
భారతీయుడ నంచు భక్తితో పాడః 


56 


విశ్వనాథ సత్యనారాయణ 
అదు 
గ్ర) ష్క ర్తువు 


కోకిల మధువొల్క6 గూసి యేమగు6 దేనె 
నేకరించెడు భృంగ మే కడింది 
రెండుజాముల యెండ మండి యేమగు. జల్ల 
పాటున గొంతార్చు వడయె గడుసు 

అల తొలిజాతిపండుల నేమి యగు: సము 
ద్దతి నంటుమామిశ్ళె ధర పలికెడు 

చలువ చేనూలువస్త్రము లెంత కగు వట్టి 
యనద చీరలకె యత్యాదరంబు 


(గ్రీష్మ మరుదెంచి తన (పతాపోష్మ మురలి 
కలిమి యధికార మహప్పుతే* గలుగువారి( 
(గొత్తరుచులకు మజగించు కొంచు నేలు 
బడిని సా6గించె6 బెఅజగ ముడుక (బెట్టి. 


దప్పిక కలవారి, రొప్పించి, యెండమా 
వులదా6క నీడ్చి, తావులను నెజవు 

చూపుమేజన నీళ్ళు చూపి, చేర్చకయ యెం 
డిననాల్క_ పిడచకట్టించి విజుచు 

సాయ మయ్యె నటంచు శై త్యోవచారమ్ము 
లెడలించి నడకొట్టి యిడియC( బెట్టు 
ఆమృతాంశుం డరుదెంచె నని మింట నెజపి యా 
వెన్నెల పొరల నావిరులు వెట్ట 


57 


అధమపరివంచనా (పథమావతార 

మూర్తి (గీష్ముండు చనుదెంచె మొదట జనుల 
నిసహాయుల( జేసి మండించి, మండి 

పిదప6 బడమటిగాలితో( బిచ్చలించి. 


గొంతు కిందటి యుండ గుడగుడ లాడ(గా 
నజ వాందెజచి తృషయైన కాకి 
(వక్క జన్‌ చీమలబారు చూడక, నిక్కి 
నిలువక తలవాల్చి సొలయు. దొండ 
సందిట లేచుచు( బండుకొంచును నాల్క 
చాచి రొప్పుచు€. జొంగ జార్చు కుక్క. 
కొజకక పులు, (పక్క కుదురక తపియించి 
యమ్మా యనుచు బిట్టు నడలు దూడ 
నలిగిపోయిన పురికొసవలె, వడ! గడ 
గండ్ర (బడి, (సుక్కిచను నల్లి కండ్రపాము 
అల్బ (వొణులపై ( బరమాధికారి 

శేఖరు (డు (గీష్యుని (పతాపచిహ్న లయ్యె. 


వడికి లంబాడి యొత్తడపుసంచుల పురి 
కొసలాగ6౬ బాతిన కొయ్యగములు 

తలకొట్టి గింజలు దులిపి మాలె(త లేగ 

నెండి ముండ్లగు (బ్రహ్మదండి మోళ్ళు 

జనము భీతిని. గన్నులను మూయ. (బతి గా 
లికి లేచు నెండు జిల్ల డుకాయ 

లెనసి, ముండ్తయి కాళ్ళులను. గుచ్చుకొని నిక్కు 
చిజుసూదు లగు నెండుగరికతలలు 


58 


ఎగసి మొగ మాచికొకైడు నెండ చాల 
కురలి యురలి సుళ్లుగ రేగి తరుము దుమ్ము 
లిశై పసిమియన్నది యూడ్చిపెట్టు (గిష్మ 
నాతపపతాపవహ్నాకి నానవాళ్లు. 


దజ్లెమ్ముపైని వస్త్రముకొంగు జారి (కిం 
క్రి 6౬ 
దను నంటుకొన్నది దాలి నెగకు 
దొడ్డిలో (బొయ్యార్చి, తొలంగ, నెక్కడొ రవ్వ 
మిగిలి, పెన్గాలికి రగిలి యెొగిర 
దూలమ్మునకు6 (దాట (వేలనై న పజపు 
గట్టు నులక దివ్వె ముట్టుకొనియె 
యి లట 
చిదుకుల మంటబోసిన దృష్టి తీసి, మి 
ల్మిల (బేలి చూరెక్కె. మిరపతొడిమ 


పురము, పేట, పల్లె, పరశురామ పీతి 
కాదిహేతువులుగ నాడుకొనిరి 
నిందలేకయుండ బొందె పొదన్నట్లు 
యమునివోని (గీష్మ నరయలేక. 


ఆకాశమును భూమి, యగ్నిష్మతము (వాసి 
కొన్నట్లు సుడిగాలి మన్నురేగె 
గీ9ష్య్మానిలు(డు వేయిజెక్క_లతో సాగి 
నట్టులు శుష్క_పతాిళు లెగిరె 

ఎండధాటికి నోడి యిల నోరు తెజచిన 
టులుగ వీటిచ్చి నెతెలుగ( బగిలె 

లు (చ) 

అప్పులతో నాడి యారిన వెలుంగు నా 
వెండి కాల్వలు చెర్వు లెత్తుపడియె 


59 


ఆర్ష్భమతి సుతిమెతని పా9ణమట్లు 
నవశిరీషపతోవబల్‌ నలిగిపోయె 
గీ9ష్మవిధురాతపమ్ములు తెక్క_నిలుప( 
జాలని దిజాళ్‌వలె( బల్ల టీలు కొటి 


ఉదయ సూర్యునితోన యొడలెల్లం జితచిత 
cl యెండ కొజకొజ లాడ దొడ౯గ 
ఇదియేమి నడుమింటి యెండయో వేనిప్పు 
చేతుల. దా(కిన రీతినుండె 

ఇను డ_స్తమించినాం డని పేరు, నెదురెండ 
గొట్టిన వడ గూబ గుంయి మనియె 

సొక్కు_ జాబిలి వలిగుంక్క తిఏప్పుకొను వే 
శకు రేయి రెండు జా (ల్పాకులాడె 


ఆపసోపాలు పడి నిద యసుచు తెప్ప 
రాచునంతలో దీర దీర్హమగు పగలు 
గదుముకొన్న రేయి చివళ్ళు పొదిపి పొదిపి 
అకై ధారుణి సర్వమ్ము పట్టుకొనియె, 


చిబుకమ్ము చివర వేసిన నెగగడ్డకు 

బాల గుండ)మొగమ్ము కోలవారె 
వడయెండలకు (6 గాం 6గి వడిలిపోయిన బాల 
కడు( జూపులకు€ గాని పొడుగు సాగా 
జాల కృళోదరవ్యక రోమాళిరే 

కాకాంతి నల్లనై పై కిందోంచె 

కనురెప్ప చలువ కద్దిన పచ్చకస్వురం 

పు సిరమ్ము కోసచూపులు వెలార్చె. 


కడును బాధగా6 గార్భ్యంబుగా(౬ వెలింగియు 
తాను వేస6గి యందాలుగాను సాంగె 


60 


ఆందమగుచోట నందమ్మె యగును సర్వ 
మన్న కవికులగురుమాట ననువదించి. 


పానపొన, పది యుబ్బచినుకులు పడి జేపు 
కారాలు మిరియాలు నూరిపోనె 

వడగాలి సాగినవట్టు సాగి బిగించె 

నడికిరే, మణి చల్చపడెడు వేళ 

మబ్బింత మసలదు, మసలెనా మబ్బుచా 
"అండ లక్షణగ నత్తెసరు పెట్టు 

ఎండమావులు నాల్క. యెండి చచ్చెడు పాణి 
నయనాల నీరాజనమ్ము పై 


నరు నఘానుభూతికి యాతనాళరీర 
మన్న యట్టులు తాసమ్ము ననుభవింవ 
నెదు పా9ణాలు చాలని యటు గాళగ 
CQ గా 

వచ్చి వడగాలి యాజఅవపా9ణ మయెః, 


సా(గివచ్చిన నదీచ్చలమున యజ్ఞోస 
వీతముల్‌ తాల్చిన వేదమూరి_ 

మృగశిర కొత కా ర్రెకు మొగిల్‌ సోకు దు 
పృ్పటి కప్పుకొన్నట్టి భావవిదు€డు 
కేతే)ందిరకును నాగేటికజ్టు పెకల్పు 
పదను తెచ్చినయట్టి పాకయాజి 
మాకందనవఫలామందతుందిలరసా 
తానందభావు(డౌ నమృత భోగి 


శీవి వెలయించి జాలి గుండియను బెకి6 
గానరానీని దొరవోలె. గదలివచ్చె.( 

గడు నధృుష్యుండు!€ గడు నథీగమ్యు. డొచు( 
గేవలము పైకి. గఠినుండు గీంష్మరాజు. 


61 


అధ అద e 
దేవులపల్లి కృష్ణ శాస్త్ర 


"స్విచ్చాగానము 
0 


తిమిరలత తారకా కుసుమముల దాల్వ 
కర్కశ శిలయు నవజీవకళల దేర 

మోడు మోక చివురు లెత్తి మురువు సూప 
జగము నిండ స్వేచ్చాగాన యురుల నింతు. 


కరర కౌటిల్య కల్పిత కఠిన దాస్య 
శృం ఖలములు తమంతినె చెదర్‌ పోవ 
గగనతలము మార్మోగగ కంఠ మెత్తి 
జగము నిండ స్వేచ్చాగాన యరుల నింతు. 


చిత్తమానందమయ మరీచికల సోల 
హృదయ మానందభింగ మాలికల దేల 
కనుల నానంద జవితాళక ణము లూర 
జగము నిండ నేచ్చాగాన రురుల నింతు. 


యుగయుగంబుల నీశ్వురయోధు లగుచు 
న్వేచ్చకై పారిణసుమము లర్చించువారి 
అమల జీవిత ఫలము ధన్యతను గాంచ 
జగము నిండ స్వేచ్చాగాన యరుల నింతు. 


భయము గలిగించు కష్షాతపంబు మరచి 
కరము కలగించు వంత చీకట్లు మరచి 
విశ్వమే పరవళథ మయి వెంట జాడ 
జగము నిండ స్వేచ్చాగాన యరుల నింతు. 


62 


2 


నవ్వి పోదురు గాక నా కేటి సిగ్గు? 

నా యిచ్చయే గాక నా కేటి వెరపు? 
కలవిహంగము పక్షముల డేలియాడి 
తారకొ మణులలో తారనై మెరసి 

మాయ మయెదను నా మధురగానమున । 
నవ్వి పోదురు గాక నా కేటి సిగ్గు? 


మొయిలు దోనెలలోన పయనం టొనర్చి 

మిన్నెల విహరించి మెరపునై మెరసి 

పాడుచు చిన్కునె పడిపోదు నిలకు 
రా 

నవ్వి పోదురు గాక నా కేటి సిగ్గు ? 


తెలిమబ్బు తెరచాటు చెలిచందమామ' 
జతగూడి దోబూచి సరసాల నాడి 
దిగి రాను దిగి రాను దివినుండి భువికి 
నవ్వి పోదురు గాక నా కేటి సిగ్గు? 


శీకరంబులతోడ చిరుమీలతోడ 
నవమౌ క్రికములతో నాట్యమ్ము లాడి 
జలధి గర్భమ్ము లోపల మున్షిపోదు 
నవ్వి పోదురు గాక నా కేటి సిగ్గు 2 


పరువెతి పరువెత్తి పవనునితోడ 
తరుశాఖ దూరి పతములను జేరి 
(పణయ రహస్యాలు పల్కుచు నుందు; 
నవ్వి పోదురు గాక నా కేటి సిగ్గు? 


63 


ఆలరుపడంతి జక్కి_ లి గింత వెట్టి 
విరిచేడె పులకింప సరసను బాడి 
మరియొక్క_ ననతోడ మంతనం బాడి 
చే రొక),_ సుమకాంత (వీడ బో గొటి 
గ్రా (¢ స 
(కొం దేనెసోనల (గోలి సోలుటకు 
పూవుపూవునకును పోవుచు నుందు; 
నవ్వి పోదురు గాక నా కేటి సిగ్గు? 


పకీ నయ్యెద చిన్ని బుక మయ్యెదను 
మధుప మయ్యెద చందమామ నయదను 
మేఘ మయ్యెద వింత మెరపు నయ్యెదను 
అలరు నయ్యెడ చిగురాకు నయ్యెదను 
పాట నయ్యెద కొందవాగు నయ్యెదను 
పవన మయ్యెద వార్థిభంగ మయ్యదను 


ఏలొకో యెప్పుడో యెటులనో గాని 
మాయ మయ్యెద నేను మారిపోయెదను. 
నవ్వి పోదురు గాక నా కేటి సిగ్గు? 

నా యిచ్చయే గాక నా కేటి వెకపు? 


64 


ఢీ శ్రీ 
దేశచరిత్రలు 


ఏ దేశ చరిత చూచినా 

ఏ మున్నది గర్వకారణం ః 
నరజాతి చరిత్ర సమస్తం 
పరపీడన పరాయణత్వం, 


నరజాతి చరిత సమస్తం 
పరస్సరాహరణోద్యోగం ; 
నరజాతి చరిత సమస్తం 


రణరకి' (ప్రవాహ సి కం. 
జాజి PT) 


వీభత్సరన (పధానం, 
పిశాచగణ సమవాకారం |! 
నరజాతి చరితం సమ_స్తం 
దరిదుంలను కౌల్చుకుతినడం. 


బలవంతులు దుర్చుల జాతిని 
బానిసలను కౌవించారు : 
నరహాంతలు ధరాధిపతులై 
చరితంమున ప్రసిద్ధి కెక్కిరి. 


రణరంగం కొనిచోటు భూ 
స్థలమంతా వెదకిన దొరకదు: 
గతమంతా తడిసె ర_మున, 
కాకుంటే కన్నీశులతో. 


65 


చల్లారిన సంసారాలూ, 
మరణీంచిన జన సందోహం; 
అసహాయుల హాహాకారం 
చరిత్రలో మూలుగుతున్న వి. 


వైషమ్యం, స్వార్ధపరత్వం, 
కౌటిల్యం, ఈర్ష్య్యలు, స్పర్ధలు, 
మాయలతో మారు పేర్ల తో 
చరి(త్రగతి నిరూపించినవి. 


చెంఘిజ్‌ కాన్‌, తామర్లే నూ, 
నాదిర్షా, ఘజ్నీ, ఘోర్‌, 
సికందరో ఎవడై. తేనేం ? 
ఒక్కాకడూ మహాహంతకుడు. 


వె కింగులు, శ్వేతహూణులూ, 
రై 
సిధియన్లూ, పొరశీకులూ, 
పిండారులు, ధగులు కటిరి 

a లు 
కాలానికి కత్తుల వంతెన, 


అజ్ఞానపు టంధయుగంలో 
ఆకలిలో, ఆవేశంలో... 
తెలియని ఏ తీ వశకు లో 
నడిపి స్తే నడిచి మనుష్యులు 


ఆంతా తమ (పయోజకత్యం, 
తా మే భువి కధినాథులమని, 
సాపించిన సామాజ్యాలూ, 

ఇ 

నిర్మించిన కృత్రిమ చట్టాల్‌ ___ 


66 


ఇతరేతర శకులు లేస్తే 
పడిపోయెను పేక మేడలై. ః 
పరస్పరం సంఘర్షించిన 
శక్క్పులలో చర్నిత పు ఫ్రైను. 
చిరకాలం జరిగిన మోసం, 
' బలవంతుల దౌర్హన్యాలూ, 
ధనవంతుల పన్నాగాలూ 
ఇంకానా! ఇక పై చెల్లవు. 


ఒక వ్యక్తిని మరొక్క. వ్యక్తీ, 
ఒక జాతిని వేరొక జాతీ, 
పీడించే సాంఘిక ధర్మం 
ఇంకొనా? ఇకపై సాగదు. 


చీనాలో రిక్షావాలా, 

చెక్‌దేశపు గనిపనిమనిషీ, 
ఐర్లాండున ఓడకళాసీ, 
ఆణగారిన అర్హులందరూ.___ 
పహాిపెన్‌టాట్‌, జూలూ, నీగో 
ఖండాంతర నానా జాతులు 
చారి(తక యదార్గ్లత _త్త్వం 
చాటిసా రొక గొంతుకతో. 

ఏ యుద్ధం ఎందుకు జరిగెనొ +? 
ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో ? 
తారీఖులు, దస్తావేజులు 

ఇవి కావోయ్‌ చరిత కర్ణం. 
ఈ రాణీ పేమ పురాణం, 

ఆ ముట్టడికై న ఖర్చులూ, 


67 


మతలబులూ, కై ఫీయతులూ 
ఇవి కావోయ్‌ చరితిసారం. 


ఇతిహానపు చీక టికోణం 
అట్టడుగున పడి కౌన్చించని 
కథలన్నీ కావా లిప్పుడు : 

డా చేన్నే దాగని సత్యం. 

నై లునదీ నాగరికతలో 
సామాన్యుని జీవన మెట్టిది ? 
తాజమహల్‌ నిర్మాణానికి 

రా ళ్ళిత్హిన కూలీలెవ్యరు 2? 
సామా9జ్యపు దండయాోత9లో 
సామాన్యుని సాహసమెట్లిది 2 
పృభువెక్కిన పకి కాదోయ్‌, 
అది మోసిన బోయి లెవ్వరు ? 


తక్షళిలా, పొ టలిపుత9ం, 
మధ్యధరా సముద్రతీరం, 
హారప్పా, మొహేందొదారో, 
క్‌ - మాన్యాన్‌ గుహాముఖాలో. 
rae) 
చారిత9క విభాతసంధ్యల 
మాగవకథ వికాసమెట్టది ? 
ఏ దేశం ఏ కాలంలో 


కాళోజి నారాయణరావు 

వ్యత్యాసాలు 
అన్న పురాసులు ఒకచోట 
ఆకతిమంటలు ఒకచోట 
హంసతూలిక లొక చోట 
అలసినచేహా లొకచోట 
సంపదలన్ని యొక చోట 
గంపెడుబలగం టొకచోట 
వాసననూనియ లొకచోట 
మాసినతల లింకొకచోట 
కమ్మని చకిలా లొకచోట 
గట్టిదౌడ లింకొకచోట 
బాహ్యబంధనము లొకచోట 
భావణంధనము లౌక చోట 
కామిని వాంఛలు ఒకచోట 
కౌగిలింత లింకొకచోట 
తనువులు ఉండే దొకచోట 
తలపులు ఉండే దొకచోట 
కాన్యగానము లొకచోట 
కావ్యపిపాసువు లొకచోట 
కళా పదర్శన మొకచోట 
కళారాధకులు ఒకచోట 
సాహితీనిలయ మొకచోట 
చదువరులంతిం కొక చోట 
'పెత్తనమంతిం కొక చోట 


సత్తువ యంతింకొకచోట 


ఆనుభవమంతా ఒకచోట 
అధికారంబది యొకచోట. 


69 


బాలగంగాధర తిలక్‌ 


ఆరగితం 


నా దేశాన్ని గూర్చి పాడలేను, నీ ఆదేశాన్ని మన్నించలేను, 
ఈ విపంచికకు (శతి కలుపలేను, 


ఈ రోజు నాకు విషాదస్కృతి, విధి తమస్సులు మూసిన 
దివాంధరుతి, 
నా యెడద (మోడి న ఒక దుసితి. 
స థి 


నీ కొత్త సింగారమ్ము వలదు, ఉదాత్త సురభిళాత్త 
దట 
రసపావితము వలదు, 
a2) 
చిత శిల్ప కవితా (ప్రసక్తి వాంఛింపను, తత్యసూత9 
వాదోక్తి చలింపను, 
సుందర వధూ కదుష్ట పరిరంభముల రసింపను, 
గత చారిత్రిక యశఃకలాపమ్ము వివరింపకు, బహుళ 
' వీరానేక్ష గాథాసహసిమ్ము వినిపింపకు, 
"ఇంక నన్ను విసి గింపకు, 


నేడు నేను కన్నీరుగా కరిగిన గీతికనే, సిగ్గుతో రెండుగా 
చీలిన వెదురు బొంగును, 
మంటతో ఆంతరాంతరదగ్ద మైన బూడిదను, 


పెన దైవమునకు, కింద మానవునకు జవాబు చెప్పవలసిన వాళి, 
రసాతల మంట శిరస్సు వంచినవాజ్ణి. 


70 


జు నేను చూసినదేమి? విధి యిన్ని కతు లను 
దూసినదేమి? 
జాగృతి హత్తి వాదరల రుధిరమేమి? 
చూశాను నిజంగా ఆకలితో అలాడి మరి౦చెట్లు 
na) 
కింద మరణించిన ముసలివాజి; " " 
క్‌ 
చూశాను నిజంగా నీరం|ధ వర్షాన వంతెనకింద 
నిండు చూలాలు 
(పసవించి మూరక్చిలిన దృశ్యాన్ని; 
) చూశాను నిజంగా తల్లి లేక తండిిలేక తిండిలేక 
ఏడుస్తూ. ఏడుస్తూ 
)౦జేతుల కన్నులు తుడుచుకుంటూ మురికికాల్వ 
సకగనే ని దించిన మూ పసి ' 
పక్క (దం డేళ్ళ పణ బాలుణ్ణి; 
ను చూశాను నిజంగా పిల్లలకు గంజికాచిపోసి 
తాను నిరాహారుడె 
(st 
దదాష్పాకులిత నయనుడె (ఆఫీసుకు వచ్చిన వృదుని 
(ow యా, ఇ 
ప్యూన్‌ వీరన్నని; 
ను చూశాను నిజంగా క్షయ[గస్త భార్య యిక బతకదని 
డాక్టరు చెప్పినపుడు ' 
(ప్రచండ వాతూల హత సనీపశాఖవలె గజగజ 
వణికిపో యిన ఆరక అళక్ష గుమాసాని, 
అయిదారుగురు పిల్లలు గలవాణ్ణీ; 
నేను చూశాను నిజంగా మూ రీ భవత్‌ దైన్యాన్ని, హైన్యాన్ని, 
కుభితాళు కల్లోల సీరధుల్ని, గచ్చత్‌ శవాకాౌర ఏకారుల్ని 
ఇది ఏ నాగరికతకు ఫలశు9తి? ఏ విజ్ఞాన (పకర్షకు (పకృతి? 
5 బుద్ద దేవుడి జన్మభూమికి గర్వస్య ఏతి? 


71 


ఇంకనన్ను నిర్భం ధించకు నేస్తం ఈ రాతినేను 
పాడలేను; ఈ 
కృతింమవేషాన్ని ఆభినయింపలేను 
మానవత లేని లోకాన్ని స్తు ) తింపలేను 
మానవునిగా శిర నెత్తుకు తిరగలేను 
ఈనాగర్లికతారణ్యవాసం భరించలేను. 


ఒక్క నిరుపేద వున్నంతవరకు, ఒకు. మలిన్నాళు 
విందు వొరిగినంతవరకు, 
ఒక(పేగు ఆకలి కనలినంతవరకు. 


ఒక్క శష్క_స్తన్య సన్నిధిని కుధారి నేడ్చు పసిపాప, 


ఒక తలి నీఠవా[కోళ రవమ్ము విన్నంతవరకు.. 
ళా | 
ఒక క్షత దుఃభిత 
హృదయ మూరడిల్ల నంతవరకు, 


నాకు శాంతి కలగదింక నే _స్తం, నేను నిగర్వినై నాను, 
ఈ సిగ్గులేని ముఖాన్ని 
చూ పించలేను. 


ఈ గుండె గూడుపట్లు ఎక్కడో కదిలినవి, ఈ కనులు 
వరదలై. 'హేరీనవి, 
ఈ Sgn కాగితపు Pe రాలినవి. 


ఈ ఆరి ఏ సొధాంతరాలకు పయనింపగలదు +? 
ఏ రాజకీయవే క్ర గుండెలను 
స్పృళశించ చగలదు. ? ఏ భోగవంతుని 
విచలింప చేయగలదు ? ఏ భగవంతునికి 
నివేదించు కొనగలదు... ? 


72 


కుందుర్తి ఆం జనేయులు 


తప్పిపోయిన సత్యం 


జోహారు లర్చిస్తున్నాను 
మానవ జాతి గుం డెల్లో 
జ్యోతులు వెలిగించిన నేతకు 
కోప తాపాలకు బానినై న 
కోతి లాంటి మానవుడికి 
తెలివి తెచ్చి దేవుజ్ణిగా చేసిన 
అహింసా పథ నిర్హైతకు 


జోహారు లర్చిస్తున్నాను 

జాతి ప్రజల వూహల పొలాలలో 
నీతికి నాప్లేసిన నేతకు 

ఊరికి దూరంగా దిగులుగా 
దీనంగా కూచున్న మాలను 
దేశమాత కంఠ మణిమాలగా 
తీర్చిన భారత భవితవ్య నిర్హ తకు 


జోహారు లర్చిస్సు న్నాను. 
మానవ జాతి గుండెల్లో 
జ్యోతులు వెలిగించిన నేతకు 


అంతవరకే యో పద్యం అందంగా ఉంటుంది 
తరువాత కతి మారిపోతున్నది 


క్షమించండి 'నధన్యులు నన్ను. 
ఆ యేటి కాయేడ్న నా లోని ఆశ 


73 


ఆవిరిగా మారిపోతున్నది 

సీతి నీరుగారి పోతున్నది 

బాపూ, ఎక్కడుంది 

సీ కప్పుడు కనిపించిన సత్యం ? 
ఏ నాటికి దొరుకుతుంది దేశంతో 
నాకు నచ్చిన సజ్జన సాంగత్యం ? 


సీవా నాడు చచ్చావు కనుక 

నిజంగా బతికి పోయావు 

బాపూ, నువ్విప్పుడు బగితి'కే వంటే 

పిసో లుతో మరణం కాదు 

చిత) వధ జరిగి వుండేది నీకు! 

చావో బ9తుకో తెలియని 

సందిగ్గ జీవిత సంధ్యా సమయంలో = 
ఊహాలూ ఉద్చోధలూ మానేసి. నీయంతట నీవు 
ఉరి పోసుకుని వుండేవాడివి 

బాపూ, నువ్విప్పుడు బతికే వుంకే 

పచ్చి వెలక్కాయల్లాంటి ప్రశ్నల బాణాల్ని నీ 
గొంతుకు గురిచూసి కొ స్హువాజ్ణీ 

బాపూ, నన్నీ సారికి క్షమించు 

హిరణ్య కశిపుడి రీతిలో అడుగుతున్నాను 
ఎక్కడుంది నీ వన్న సత్యం? 


ఏట్లోనా ? 
కాపునారా ఘమ ఘుమల కంపు కొడుతున్న నోట్లోనా ? 
నా బోటి వారు తెలియక తలదూర్చిన 
ఈ పీపంచపు రోట్లోనా ? 
ప్రక్కనే జాలి చూపుతూ నుంచున్న నటకుల కన్నీట్లోనా ? 
జీవిత చరమాంక రంగసలమెన వలకాటోనా ? 

అ ~~ ౧ యా 


74 


ఎక్కడుంది నీ సత్యం ? 
ఏ నాటికి దొరుకుతుంది 
ఈ దేశంలో నాకు సజ్జన సాంగత్యం ? 


ఆ నాడు నీ కాలిగోటిని చూసి 
సామా9జ్యాలు తలవంచుకున్నాయి. 

నేడు శిష్యులమైన మమ్మల్ని చూసి సిగ్గుపడి 
చరితిలో తలదాచుకున్నావు నువ్వు 

ఇదిగో నేడు ! 

నీ శతజయంతి పుణ్య దినాన 

ఇదే నేడు మా (పతిజ్ఞ 


భారతం మా ఆది కావ్యం కనుక 
బె టికి కనిపించే మా ఊహల వెనుక 
అన్నదమ్ముల తగాదాల నిప్పును 
ఆరకుండా పోషించుకుంటూ వుంటాం ! 


అహింసాది నీ సమస సిద్ధాంతాలను 
ఆచరించడం మా విషయంలో ఆలా వుంది 
భవిష్యత్తులో వచ్చే తరాల వారి కోసం 


పాలరాతి శిలా ఫలకాల మీద 
భద్రంగా రాసి వుంచుతాం 


ఆర్షనకు వీలున్న పతి చర్యనూ 
ప్ర 
అనుసరిసాం నిర్మాణ కార్యకిమం గా 
నీ పేరు ఆద్యంతాలలో వుంచి 
మా ప్రజాకేమానికి పాటు పడతాం ! 


భార్యలా పేిమతో చూసుకుంటాం 
బజార్లో కనిపించిన ప్రతి స్తీని ః 


75 


జేబు కాస్త తడి చేసిన పతి ఆశ్చితుణ్ణి 
జీవితాంతం కన్న బిడ్డలా చూసుకుంటాం 


“కనబడడం లేదు” అనే శీర్షిక కింద 
తప్పిపోయిన “నత్యం” ఫోటో, గుర్ఫులూ 
పతి9కల్లో అచ్చు వేయించి 

గ్‌ా 
ఆచూకీ తెలిపిన వారికి 
పెద్ద బహుమతులు ప9కటిసాం 


సామాన్య మానవుడి పేరు 

సర్దార్‌ మానవుడుగా మార్చి 
సంఘంలో ఆతనికి పెద్దలతో పాటు 
సమానమైన హోదా సాధిస్తాం 
సోషలిజం సాధనలో 

ఇది తొలి మెట్టు అని వాదిసాం 


దరిద నారాయణుల సంక్షేమం కోసం 
మా పార్టీల కార్యకలాపాల బడ్జెట్‌లో 
సభలూ సందేశాలూ చాలినన్ని కేటాయిస్తాం 


ఆశల మేఘాలు కల్పించి 
పదునై న ప్రసంగాల వొనలు కురిపించి 
నెంటు పొలం లేని సామాన్యుల గుండెల్లో 


సంతృ పి సస్యం పండిసాం 
pane, ) pra 


అనావృష్టికి గురి అవుతున్న మా 

ఆంధ దేశపు పొలాలను 

తప్పతాగి కక్కిన సారా జలంతో 

తడుపు కుంటా ః కండ్లు తుడుచుకుంటాం | 


76 


సత్యాహింసల చట్టానికి కావలసిన 
సవరణలు సితిపాదించుకుంటాం 
మనుషులం గా పెకి కనిపించడానికి 
కావలసిన రంగులన్నీ వేసుకుంటాం 


ముందుగానే చెప్తున్నాను 
నిజంగా నీ మీద ఒట్లు 
వచ్చే యేడు నీ జయంతి సభ లోకి 
చింత నిప్పులాంటి కండతో 

౧, ne) 
ఒయ్యారంగా తూలుతూ సోలుతూ వచ్చి 
“ఎవడా? గాంధి” అని అడక్క_పోకతే 


నా పేరు మారు పేరు పెట్టు 
జోహారు లర్పిస్తున్నాను 
మానవ జాతి గుండెల్లో 
జ్యోతులు వెలిగించిన నేతకు, 


77 


దాశరధి 


మంజీర 


ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర ! 
ఎవరి కజ్జల బాష్పధారవే ! మంజీర : 
నీవు పారిన దారిలో ఇతుదండాలు 
నీవు జారిన జాడలో ఆమృతభాండాలు 


నీవు దూకిన నేల మాకు విద్యున్మాల 

నీవు పాకిన పథము మాకు చై తిరథమ్ము 
ఎవరికొరకయి పరుగులెత్తి వచ్చితివి ః 
ఎవరి జూచి తటాకమై నిల్చిపోతివి ? 


జీరలు వడ్డ నా గళము 

జేరి నవధ్వని జాలువార్చు మం 
జీరవు నీవు; నీ వెలుగు 

జిం దెడి చక్కని దేహవల్లి కే 
చీరలు కాన్క తేగలను 

చెప్పుము తెల్లునదీ ! తెలుంగు ఐం 
గారపు రంగు అద్దిన 

నిగారపు కావ్యదుకూలముల్‌ వినా ? 


ఆకలి తీర్చుకన్న ఘన 

మెన మహాయజనమ్ము కాన మీ 
లోకమునందు; నీ మనసులో 

నొకనాడు తదీప్పితమ్ము చీ 
కాకొనరింస వాకవయి, 

కౌలువవై, యరివె, తటాకమై 


78 


మాకొర కేగుదెలచితిసుమా | 
కమనీయ పయోభరమ్మునన్‌. 


శిలగా నే గిరిసీమ డాగితివొ 
మంజీరా : శతాబ్దాలు ని 
శ్చలవృతి న్‌ పలుకేని లేక నొక 
వృక్షచ్చాయ దుష్టాత్యు గుం 
డెలలో ద్వేషమువోలె ఇంచుకయినన్‌ 
ప్య్రాద్యముత్రగా ౩ కీల క 
న్నుల నీరై ఇటు జొరినావు దయ 
తోనో, పేేమభావాననో ! 


నిను కరగించి తెచ్చిన పునీతు 


డెవం ? డతనిన్‌ భగిరథుం 
డనవలె; వాడు నా తెలుగు 


టంగణమందలి ముండ డ్ల దుబ్బులన్‌ 
తునియలు కొట్టి ఈ చెరుకు | 


బం. గూర్చి హలమ్ము గుమ్మి, భూ 
మిని పిసరింపజేసి పసిమిన్‌ | 
మిసిమిన్‌ సికలించె దండిగా. 


ఆతడు నేలదున్ని బతు . 

కంతయు పస్తులు పన్న రైతు వూ... 
“పోతన యేమొ ! వాని వడ 

ఫోతలలో కవితాపపంచ మా 
పాతమనోహరమ్మయిన . . 

సల్కు జగద్విదితమ్ము; వాని సం . 
గాతము నీకు కావ్యతను 

కల్పన చేసినదోయి, వాహినీ. 


79 


ఒకట నదినయి, ఒకచోట నొదిగి యొదిగి 
సాగరమవై చలింపక సమసియుంటి 
వెంత సౌమ్యస్వభావమోయీ : పరుంగు 
లిడు మనస్సును బంధింప దొడగినావు. 


ఇందూరుమండలం బెందాక నీనీటి 
తడి తాకి తీయని తనమునొందు, 
నా తెలంగాణమ్ము గితనృత ములతో 
నెందాక నిన్ను పూజించుచుండు, 
నెందాక నిరుపేద లంది నీ జలధార 
పండింతు9 కొల్తిగా పైరుపంట, 
లే కవీకలు నీ మహాకావ్యత నెరింగి 
తమ కలమ్ములకు సౌందర్య మిడుదు 


రంతదాక మహీమండలాంతర మున 
సీ వెలుంగుకు రవ్వంత నీడ రాదు, 
దివ్య గోడావరీ. గృహాంతికమునండు 
సీ విలాస మేనాటికి నిలిచిపోదు. 


రుద్రవీణ తీవమాది9 జుంజుమ్మని 
తరగ లెత్తి వచ్చుదాన వీవు; 

నా మనస్సులోన నాదాలు కల్పించి 
స్పందనమ్ము నేర్ప జాలినావు. 


నా తెలుగువీణ పోయిన మూర్చనలు నేడు 
సీవృగా పారినిండినవి నా భూమిలో; 
ఇక ఎన్ని చెరకుతోటలు పండ వీచోట ? 
ఎన్ని చ'క్కె_ర మిల్లు లివురింపవు ? 


80 


ఎవ్వరే యెదురొచ్చి ఏడుపాయలు చేసి 
రవ్వల్ల వీణపై రాగమొత్సిరి నిన్ను ? 

ఏడుపాయల దుర్గ యేమన్నదే నిన్ను ? 
యేమన్నదే నిన్ను యేడుపాయల దుర్గ? 


( మంజీరా మౌనభంగం ) 


ఏడుపాయల దుర్గ ఎదురుగా వచ్చింది 
పాడుకొమ్మన్నాది పరుగులిడమన్నాది 
స్వర మొక్క పాయగా సాగిపొమ్మన్నాది 
బంగారు పండించి పజల కిమ్మన్నాది. 


( మంజీరకు విశ్రాంతి ) 


అదిగో హసంతికలు, అదె సుమ లలంతికలు 
అదిగొ నేమంతికలు, అదిగొ వాసంతికలు 

జయదాయకములు, సంశయ మాయక ములు 
పిియకరము లమృత పిచ్చిలము లుజ్జ్వలములు 


మిట లెక్కియెక్కి.. గుటలు దిగజారి 
లట రు 
తోవ గడచి వచ్చినావు స్‌ు 
మిగుల శమలుగొన్న మిసిమింతు రాలవు 
నేదదీరుమీ ప్రసిద్ధ భూమి. 


81 


రవి పాఠ్య పరిచయాదులు 


గురజాడ అసా రావు 
'పూర్ణమ్మ' 


కవిపరిచయం: 


జననం: క్రీ9, జ్ఞ, 1862, నెపైంబర్‌ 21] 
తలిదండుిలు: కౌసల్యమ్మ వేంకటరామదాసులు 


జన్మస్థలం: విశాఖ జిల్లా, యలమంచిలి తాలూకాలోని 
“రాయవరం గాంమం 


కళలకూ శాస్త్రవిద్యలకూ నిలయమైన విజయనగరం మహారాకఃి 
ఆనందగ జపతులవారి ఆస్థానంలో గురజాడ కొంతకాలం ఉద్యోగి? 
ఉన్నారు. ఇ 


తెలుగులోకంటే ముందె *సారంగధర"* వంటి ఆంగ్ల రచన&ఈ 
చేసి దిద్దుబాటు, మీపేరమిటి వంటి కథలూ నీలగిరి పాటలూ వాగిసాద 
పుష్పలావికలు, మాటల మబ్బులు, మెరుపులు, సుభ ద వంటి సంమ 
దాయ రీతి రచనలు చేసి తదుపరి వీరేశలింగం వంటి వారల సంక 
సంస్కరణోద్యమాల చేతను గిడుగువారి వ్యావహారిక భాషావాదోద్య మా 
చేతను ప9భావితులై “కన్యాళల్క-ం ' కొండు భట్టీయం' వంటి నాటకాఅన 
“ముత్యాలసరాలు వంటి గేయ కావ్య సంపుటిని సంతరించి తరువా. 
కవులకు వై తాళికుడుగా నిలిచిన ఆధునిక సాహిత్య యుగకర, మక 
కవి. వారి దేశభక్తి గీతం మానవకోటి మరువరాని మహతర సం 
శానికి నిదర్శనం. 


83 


ఇజాఠ్యపరి చయం: 


ప్రస్తుత పాఠ్యాంశం పూర్ణమ్మ గురజాడగారి “ముత్యాలసరాలు" 
అనే ఖండకావ్యం నుండి తీసుకోబడింది. 

పూర్ణమ్మ ఒక పూజారి కూతురు. చిన్నతనంనుం డే పూలుపండ్తు 
నివేదించి దుర్గాదేవిని ఆరాధించేది. కాసుల కోస 
పుత్తడి బొమ్మవంటి ఆ జాలికను ఒక ముసలి వాడి కిచ్చి పెళ్ళి చేశారు, 
తన మగడు ముసలివాడని తెలిసి, తోటి స్నేహితురాళ్ళు “తాత తాత 
అని గేలిచేస్తూ ఉంటే ఏమి చేయలేక పూర్ణమ్మ దుర్గవద్దకు వెళ్ళి దుఃఖి 
చేది. కొన్నిదినాలకు భర్‌ తనను తీసుకొనిపోవుటకు రాగా అందరి 
వద్దా వీడ్కోలు తీసికొని, ఎప్పటిలాగే సాయంకాలం దుర్గను సేవించుటకు 
కో వెలకు వెళ్ళిన పూర్ణమ్మ తిరిగిరాలేదు, పూర్ణమ్మ ధరించిన ఆభరణాలు 
దుర్గాదేవికి ఆలంకరింపబడి ఉన్నాయి. 


కం ఆమె తలిదం డుంలు 


డబ్బు కోసం కక్కు_రి పడి ముక్కుపచ్చలారని బంగరు బొమ్మల 
వంటి తమ ముద్దువిగ్లల్ని బాల్యం తీరకముండే వృుదుల చరమజీవికానికి 
౧ G | ౪ అధి 
బలి చేసి ఆడబిక్షల జీవితాన్ని ఎలాగ విషాడాంతం చేసేవారో ముత్యాల 
సరాలలోని ఈ పూర్ణమ్మ రచన తెలియ చేస్తుంది. 


ముఖ్య పదవివకణ: 


“ముత్యాల సరాలు” అనబడే ఈ గేయ రీతి యతి పారిసలవంటి 
పూర్వ పద్య రచనలలోని నియమాలు అంతగాలేని గురజాడ గారి 
నూతనసృష్టి. మాతా్రాఛందోనియమంలో వృషభగతిరగడను పోలి పితి 
పాదానికి 14 మాతిలు కలిగి మూడున్నర పాదాలతో గేయంగా రూపు 
దిద్దుకొని తరువాతి యువకవుల గేయకవితారితికి ఒరవడి పెట్టింది. 


నడలు - నడకలు 


సారులు _ అందాలు 


84 


“పళ్ళమిరిన ... ... నడలును 
పూర్ణమ్మ నడకలు పళ్ళను మీరిన తీపికలవని వర్షిం చేచోట 
నడకలు అంతే పదవిన్యాసం - కవిత్వంలోని పదవిన్యాసం 
వంటిదని కావ్యాలలోని పిసిద్దము లెన పిసాద మాధుర్య 
గుణములలోని మాధుర్య గుణమే పూర్ణమ నడకలలోనూ 
ఉందని భావం, 
పోడుములు - అందములు 
పువ్వులు ...... పూర్ణమ్మ అందం పువ్వులతో మాత్రమే పోల్చి 
తత్పూర్వుం పబంధ కవులు చేసిన అంగాంగ వర్ణన పద్దతికి 
స్వస్తి చెప్పి బొచిత్యానికి పట్టం కట్టారు గురజాడ. 
ఆమని _ పసంతం 
శకేలించ - ఎగతాళిచేయగా 
“పెద్దలకప్పుడు 2. పక్కున నవ్వెను" 
పూర్ణమ్మ తన తలిచండ్రులదీవనలు “దీర్హ సుమంగ €ీభవ” 
వంటివి విని పొందిన వేవనను బయలుపరచక వారి అవి వేకానికి 
నవ్వటం ఆమె మానసిక' పరిపక్వతను తెలియచేస్తుంది. 
బెశగు _- అందము 
“కన్నులకాంతులు ...... దుర్గను జేరెను.” 
పూర్ణమ్మ దుర్గలో ఐక్యమైంది. అనగా ఆమె పం చేంది౨ 
యాలు సికృతిలోను ప్రకృతిస్వరూపిణి అయిన దుర్గ్లలోను, 
ఇమిడి రూపాంతరం చెందినవన్నమాట. ఒకవైపు ఆమె. 
సౌందర్యం వర్ణిస్తూ మరోప్రక్క. అవి ప్రకృతిలో అంతర్హి నం 
అవుతున్నట్లు వర్ణించటం. గురజాడ గారి చమక్కారవ్యంగ్య వభ 
వానికి నిదర్శనం. 


భకితా వంటి విభ కి పాత్యయాల హస్వీకరణం పూర్ణమ్మను 


కీ దక్‌ స జ ఆలి షు అల 
వొక, వేస్తీ చ వ౩టి సం ప్రదాయ వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలు 


8 


ఖ్‌ 


విరళ పదబంధాలు వ్యావహారిక భాషను పియోగించి వ్యాప్తి లోకి 
తేవటానికీ సాహిత్యం ఆబాలగోపాలం పఠనీయం చేయాలనే 
సంకల్పానికీ నిదర్శనం. 
అందుకే “పూర్ణమ్మ? కథను కరుణరసాత్మకమైన ఒక సంక్షిప్త 
గేయకావ్యం గా ఓీరా? గ్రానవచ్చు. 


యుపోంలు 'నరికూ రావు 
“జన్మభూమి” 


కవిపరి చయం; 


జననం: 1892, మార్చి 10 
జన్మసలం: గుంటూరు జిల్లా, బాపట తాలూకాలోని గాక్హపాడు. 
థి ౧ గా ag) 


ఆంధివాజ్మ్ఞయంలో ఆధునిక సాహితీ పయో క్తలుగా చెప్పుకో 
దగిన కవితియంలో మొదటి యిరువురు కందుకూరి గురజాడలు కాగా 
మూడవవాడుగా పేర్కొనదగిన మనీషి రాయపో9లు సుబ్బారావు 
గారు. నవ్యకవిత్వానికి కవిబంహ్మగా భావకవిళ్వానికి సూత9ధారుడుగా 
అమలిన శృం గారతత్వ పిటోధకుడుగా పసు తింపబడిన ఆధునికసాహితీ 
యుగకర్త. కీణపబంధయుగంలోని శృం గారచ్భుష్టిని ఏవగించుకొన్న 
సమకాలీన సాహితీలోకానికి రమ్యమైన ఆలోకనం మాధురీ దర్శనం 
కలిగించటానిశే ప్రణయ ధర్మాన్ని ఉపాసించే ఆమలిన శృంగారత త్వాన్ని 
టోదించాడు, కష్టకమల, న్నేహలత, స్వపస్నకుమారం వంటి కావ్యాలు 
పె తత్వాన్ని నిర్దశించే రచనలు. జడకుచ్చులు, మిశళమంజరి, వనమాలి, 
తెనుగుతోట. వారి ఖండకౌవ్యాలు.. మధుకలశం, దూతమ ల్తెైభం, లలిత, 
ఉ_త్రరరామచరిత9, సౌందర్యలహరి వంటివి అనువాద రచనలు. 
ఆంధాగీవి, తెలుగుమాన్యము, దేశభక్తి హటో ధాత్మక మైన 


86 


కవితా సంపుటాలు. ఉస్యానియా విశ్వవిద్యాలయం లోను వెంక 'పేశ్వూర 

విశ్వువిద్యాలయంలోను ఆం [ధళాఖలకు తొలి అధ్యతులు. వారు వరంగల్‌ 

లోని ఆర్స్‌ అండ్‌ నెన్సు కళాశాలకు 20-10-1847 నుండి రక 
లు యా 

సంవత్సరం పాటు అధ్యతులు గా పనిచేశారు. 


పాఠ్యపరిచయం: 


(వస్తుత పాఠ్యాంశం రాయ[పోలు గారి “ఆంధావళ” నుండి 
తీసుకోబడింది. “జన్మభూమి” గేయం ఆకారంలో అల్పంగా కనబడి 
నప్పటికీ నాటినుండి నేటివరకు నిఖిలా- ధ్రుల నాలుకల మీద నిత్యనివాసం 
చేయటమేకాక ”"ఏదేళ మేగినా ఎందుకాలిడినా” అన్నది తెలుగుపలుకు 
బడులలో ఒకటిగా నిలిచిపోయింది. 


భారత జాతీయోద్యమ ప్రభావం దేశంలోని అన్ని ప్రాంతాలతోబాటు 
ఆం|ధదేశంలోని నవ్యకవుల హృదయాల మీద గూడా వీజావాపన చేసింది. 
తత్ఫలితంగా అనేకులు భారత జాతీయోద్యమాన్ని జాతి గతవై భవాని 
కీ రిస్తూ కవితారూపంలో సబోధించారు. చిలకమర్తి, గురజాడ వంటి: 
వారల కవితలలో అంకురించిన దేశభ క్రి లత రాయప్రోలు వారి కవితా 
వేశంతో బహుముఖాలుగా విస్తరించింది. తరువాత వీరి (పభావంతో 
విశ్వనాథ, కొడాలి, దువ్వూరి, తుమ్మల, జంధ్యాల వంటివారు దేశభ క్రొ 
పూరితాలై న కవితలెన్నో వెలువరించడం జరిగింది. 


భారత స్వాతం(త్య సంగామపు రోజుల్లో కవితల ద్యారా భావ 
విప్లవం తీసుకరావటానికి దోహదం చేసిన రచనల్లో రాయప్రోలు గారి; 
జన్మభూమి ఆ(గగామిగా సాగింది. 


' అంతేకాక గురజాడవారి దేశభ క్రి గేయం తరువాత దేశీయులలో 
జాతీయభావ దీపం వెలిగించి, దేశభక్తి గీతాలకు వమకుటాయమానంగా ' 
(పకాశించి, జాతీయోద్యమ కాలంలో అనేక సభలలో గానం చేయబడి 


87 


జాతీయాభిమానాన్ని యువ హృదయాల్లో రక్కంతో బాటు (ప్రవహింప 
చేసిందీ గేయం. “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపిగ రీయసీ అనేసూ క్రి 
“జన్మభూమి “లో సహ[సప్మతంగా వికసిం చినట్లు తోచకమానదు. నా 
'దెళం నా జాతి నాభాష అనే స్వరూప దర్శనాన్ని స్వజాతి గౌరవాన్ని 
ఆంధ్రులలో కలిగించి దేశభక్తికి నిత్యజీవదులలాగ విలసిల్లినవి రాయ 
పోలువారి “జన్మభూమి” “ఆంధ” వంటి గేయకవితలే. “లేదురా ఇటు 


వంటి భూదేవి యెందు........64*, అనుమానమేల భారతీయుడనంచు 
భక్తితో పాడి మొద లైన పాదాలు Mids ఎగరేసే పతా 
కలు. “తమ తపస్సులు బుమల్‌...... "మొదలైన పం కులు (ప్రాచీన 


వె భవానికి (పతీకలు. 


విశ్వనాథ సత్యనారాయణ 
“గీంష్మర్తువు" 


జననం: 1895, 'నెపైంబర్‌ 10 
నిర్యాణం: 1977, అకోబర్‌ 18 
యలు 
జన్మస్తలం: కృష్తాజిలా, గుడివాడ తాలూకాలోని నందమూరు. 
థి అగా 


ఆధునిక యుగంలో ఆంధ సాహిత్యాన్ని సంపన్నం చేసిన సంప్ర 
దాయ కవి మహోదయులరో విశ్వనాథ సత్యనారాయణగారు శిరోమణి 
వంటివారు. వివిధములెన తెలుగు సాహిత్య (ప్రక్రియలలో మేటి 
రచనలు చేసిన కవిత్వ కళా ప్రపూద్ణలు. అఖిలభారత స్థాయిలో (ప్రతిష్టా 
కరమైన జ్ఞానపీఠ పురస్కారం విశ్వనాథవారి రామాయణ కల్పవృ క్షొనికి 
లభించినది. విశ్వనాథ రచనలలో మహాకావ్యములలో రామాయణ కల్ప 


88 


వృక్షము, నవలలో వేయిపడగలు, గేయములలో కిన్నెరసాని, నాటకము 
లలో నర్తనశాల, విమర్శలలో నన్నయగారి (ప్రసన్న కథాకలితార్థయుక్తి 


వారి ప్రతిభ క్షే త్రమునుండి వెలువడ్డ అనర్హ రత్నములు. ఆయన “శతాధిక. 
[గంథకర్త,. 


పాఠ్య పరిచయం: 


(పస్తుత పాఠ్యాంశము విశ్యనాథగారి “బుతుసంహారము” అను 
కావ్యము నుండి గహింపబడినది. ఒక సంవత్సర కాలములో వచ్చు 
నారు బుతువులలో తెలుగు పల్లెసీమల అందచందాలను జీవనసరళిని 
విశ్వనాథవారు ఈ కావ్యములో వరి ంచినారు. విశ్వనాథ వారి ఈ 
కావ్యము స్వతంత్ర వర్ణ నభరితమైనది. ఆరు బుతువులలోను ధనికులకు 
దరిదు9లకు కూడ అనువై నకౌలం . గిష్మరువు. ఇందులో విశ్వనాథవారి 
(పకృతి పరిశీలన పాటవం, భావుకత, వారి శైలి రసోచితపద సంకలితమై 
(పాణిలోకము యొక్క నైసర్గిక జీవనాన్ని క; కనులముందు నిలుపుచున్నది. 


ముఖ్య పదారో వివరణ; 
థి 


కడింది = గొప్ప 
చలపాటున _ చలబడిన తరువాత 
యా (oe) 
తొలిజాతి పండులు -_ ఉసిరికపండ్తు 
అనదచీరలు _ పలుచని వస్త్రములు 
(పతాపోష్యము _ తాపము వలన కలిగెడు చెమట 
ఉరలి _ బొలి 
రొప్పించి జ పురికోల్సి 
ఇడియబెటు _ సొమ్మసి ల జేయు 
ల గ 
సాయమయ్యె = సంధ్యాకాలమెనది 
యై | 
అధమ, .... .మూర్తి = పచ్చి మోసము చేయుటలో మొదట 
లెక్కంపదగినవాడు 


“89 


పిచ్చలించి _- విజృభించి, చెలరేగి . 

ఆజవాదెఅచి - సగమునోరు తెరచి 

తృష - దప్పిక, పులు - గడ్డి 

పరమాధికారి శేఖరుడు _ గొప్ప అధికారముగల వారిలో (శేషుడు 

కొయ్యుగములు _ గూటముల వరుసలు 

దాలి - పాలుకాగ పెట్టటానికి గుంట (తవ్విపెట్టిన పిశకలపాయ్యి 

పరశురామ ప్రీతికి _ తగులబడటానికి, ఆగ్ని పమాదానికి 

(గీష్మవిధురాతపమ్ములు య (గీష్మర్తువులోని హానికరములై న. 
యెొండలు 

జాలు _ జాములు 

సిరమ్ము _ చల్ల నిది 

కవికులగురువు - కాళిదాసు 

 అఘానుభూతికి _ పాపానుభవము కొరకు 

పాకయాజి - హోమార్థము అన్నము వండెడువాడు 


(నాగలిక్మరును పదనుపెట్టుటకు కమ్మరి కొలిమిలోపె పెట్టి వేడి 
చెసినపే (గీష్తుడు తన సహజమెన (పళాపముతోనే నాగలి 
౧ అ ర్‌ం 
కరుకు పదను కలిగిం చేవాడని అర్థము) 
అధృుష్యుడు అ ఎదిరింపరానివాడు, శేశిచూచుటకు వీలుకౌనివాడు 
అఖీగమ్యుడు షు సమీపించుటకు వీల నవాకు 


దేవులపల్లి కృష్ణశాస్త్రి) 
“స్వేచ్చా గానం” 


వి పరిచయం: 


జననం: 1897 


తెలుగు భావకవులలో నిజమైన భావకవి దేవులపల్లి కృష్ణకశాత్రీ 


90 


గారే అని చెప్పాలి. వీరేశలింగం గారి నేతృత్వంలో మలుపుతిరిగి! 
తెలుగు సాహిత్యం ఆధునిక నెపథ్యంతో అనేక రూపాలు ధరించింది 
అవధాన కవిత, అభ్యుదయ కవిత, భావ కవిత, వచన కవిత లాంటికి 
ఆధునికాం (ధ్ర సాహిత్యంలోని (కొత ధోరణులూ, (కొత్త పోకడలూ, 
భావకవితకు రూపసాధన చేసిన శిల్పులు రాయప్రోలు, వేదుల, అబ్బూ! 
వల్లావజ్ఞ్య ల, నాయని మొదలై నవారు. మొదటచెప్పినట్లు దేవులపల్లి ఆళ్ళ 
న భావకవి. 1925లో ఆయన “కృష్ణ పక్షం” కావ్యాన్ని విడుదల చేశావ, 
హహ ఆదర్శాలతోను వంగసాహిత్య రీతుల పరిచయంతోన 
కలిగిన పరిణామం వల్లను పాశ్చాత్య సాహిత్య ధోరణులలో ఆనాడు 
(పచురంగా ఉన్న కాల్పనిక సాహిత్యోద్యమం వల్లనూ (ప్రభావితుడై న 
కృష్ణశాస్త్రిగారు భావకవిత్వపథంలో పయనించటానికి ఉద్యుకు లై] నారు, 
తత్ఫలితంగా 'వెలసినవే కృష్ణపక్షము, (ప్రవాసము, ఊర్వశి. ఇవన్నీ 
భావగితాల సంపుటాలే. స్వచ్చంద (పియత్వం, భగ్నపేమ, నిర్వేదం, 
తాత్స్వికదృష్టి ఈరచనల్లో సర్వత్రా దర్శనమిస్తాయి. తెలుగునుడికారాళ్ళి 
సుకుమార మైన మెలకువలతో చమత్కారమైన విరుపులతో (ప్రయోగించి, 
తనదంటూ ఒక శాలిని నిర్మించుకొని “కృష్ణళాస్త్రీది కవిత ఓకూనలమ్మా' 
అనే రీతిగ ప్రళంసింపబడినారు. భావకవులలో కృష్ణశాత్తిగారి చేతిలో 
(పొతపదాలే కొత పరిమళాన్నీ, కొత వన్నెలనూ సంతరించుకొన్నాయి. 
అంతేకాదు కృష్ణశాస్త్రిగారి పద్యరచనారీతి, పఠనరీతులు మాత మేకా 
వారి *“గిరజాలు “కండువా” మొదలై నవి కూడా తరువాతి యువకవులకీ 
అనుకరణీయాలై నవి. మహతి, బుగ్వీధి ధనుర్దాసు, తిరుప్పావై , రేడియో 
నాటికలు కృష్ణశాస్త్రి గారి యితర రచనలు, 


పాఠ్య సరిచయం: 


(పస్తుత పాఠ్యాంశమైన స్వేచ్చా గానము కృష్ణశాత్రీగారీ కృషీ 
పక్షమునుండి (గహింపబడిందీ. భొవకవీత్యంలో పలురీతులుగా వెలసిన 


91 


(పణయ కవిత్వం, సికృతి కవిత్వం, భకి కవిత్వం, చేశభ కి కవిత్వం 
సంఘసంస్కరణ కవిత్వం, స్మృతి కవిత మొద లెన హద హాల 
కాలుగ కృష్ణపక్షంలో ఆనేక కవితాఖండికలు రచింపబడి నాయి. (వస్తుత 
పాఠ్యం *చ్వేచ్చాగానము' లోని రెండు భాగాలలో మొదటిదానిలో స్వేచ్చ 
కోసం విరుతించటం, 'స్వేచ్చకోసం 'పాణసుమాలర్చించిన వారి త్యాగ 
విరతినికొనియాడుతూ గానం చేయటం, భయనివృత్సికీ చీకటి తెరలను 
మరచిపోవటానికీ పిపంచంనిండా స్వేచ్చాగితాల (ప్రవాహాలను (ప్రసరింప 
చేయాలని పూనుకొన్నట్లుగాను, రెండవ భాగంలో పక్షివిహారాలలో తేలుతూ 
తారకలతో పయనిస్తూ, పిదప చిన్కులా నేలమీద పడిపోవాలని, చంద 
మామతో దోబూచులాడాలని సము[దగర్చంలో మునిగిపోవాలని, తెమ్మె 
రలతోబాటు విహరించాలని కుతూహలంగా ఉన్నట్లు, ఆలాగ (ప్రకృతితో 
సహవాసం చేయటం, (వకృతితో తాదాత్మ్యం చెండటం లజ్ఞాకరం కాదని 
పై గా అలాంటి స్వేచ్చ (పాణులకుండాలని కవి ఉద్దేశం. 


శ్రీశ్రీ 
(శ్రిరం గం శ్రీనివాసరావు) 
. శదేశ్రచరితలు' 


జననం: 1914, జవవరి 2 
నిర్యాణం: 1988, జాన్‌ 15 
జన్మస్థలం: విజయనగరం 


పాదులో జన్మించి బాల్యంనుండే కవితారచనకు 


సంసపిదాయం 
అసిగసింహ వజయ సింహంబు", “పరిణయ 


శ్రీకారం చుట్టిన శ్రీశ్రీ 


చహస్యం" వంటి నవలలు వాసి 1928లో భావకపిత్వ యు పృుషకుల 


92 


బాటలో పయనిస్తూ “ప0భవ" ఆనే ఖండకావ్య సంపుటి సంతరించి 
సంక టించాడు, 

1928 తరువాత పాశ్చాత్య సాహిత్య అధ్యయనం వల్ల నూ పపంచ 
వ్యాప్తంగా ఏర్పడ్డ ఫాసిస్టు వ్యతిరేక దృక్సథం కారణంగానూ రష్యా 
బొల్లి విక్‌ విష్తవం వల్లనూ ప్రభావితుడై భావ కవిత్వపం జరం నుండి 
విడివడి 1988 జూన్‌ 2 తారీఖున “జయభేరి” మోగిస్తూ అభ్యుదయ 
కవిత్వానికి (శ్రీకొరం చుట్టినాడు. పాశ్చాత్య దేశాల్లో కావ్య కళారం గాల్లో 
వచ్చిన కొత ధోరణులను-స రి9య లిజం -డాడాయిజం-వై తన్యస్రవంతి 
రచనా విధానం తెలుగులో పియోగాత్య్మకంగా పివేళపెట్టాడు. సాహిత్య 
ఆశయాలను పిబోధించటమేకాక ఆయుధంగా మారి ఆ ఆశయాలను 
సాధించటానికి ఉపయోగపడాలని కలంతో ఖడ్గాన్ని సృష్టించాడు (శ్రీశ్రీ 
1966లో. అదే ఖడ్గసృష్టి కావ్యం... 1970లో విరసం ఏర్పడ్డప్పటి 
నుండి దానితో తాను అవినాభావ సంబంధంకలిగి అనేక రచనలు చేసాడు. 
అందుతో కవితలు “మరోప్రస్థానం” పుస కంగా రూపుదిద్దుకున్నా యి 
వచన రచనలు శ్రీశ్రీ) వ్యాసాలుగా పుస కరూపంలో వచ్చాయి. 1950 
నుండి సినిమా రచయితగా తెలుగు మహాజనానికి మరింత సన్నిహితు 
డయ్యాడు. ఇవికాక లిమరిక్కులు _ పదబంధ పి హేళికలు ష్ష్‌ పా9స 
కీరడలు-సిరిసిరిమువ్య పద్యాలు మొదలయిన అధిక్షేప చమక్కారాల 
సాహిత్య సాముగరడీ లెన్నో చేసాడు. 


1960లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతోబాటు రెండు 
సార్లు సోవియట్‌ లాండ్‌ పురస్కారాల్ని పొందటమేగాక రష్యా, చెనా 
ae) రా 
లను ఇంగ్రాండును సందర్శించి అనేక కొత్త అనుభూతుల్ని, సంగ్భహించు 
కొని తన కలంద్యారా యువతరాన్ని భావితరానికి బింగరుబాట షా 
ప౦బోధించాడు. 


పాఠ్య పరిచయం_పద వివరణ: 
పిస్తుత పాఠ్యాంశం “ద్రేశ్ఞ చరితలు” మహాస్రస్థానంలోని తల 
మానికమైన గేయాల్లో ఒకటి 1888, ఏపిల్‌ 18న .వాాయబడింది. 


93 


విరుద్దళ కులుండటం పకృతి ధర్మం, ఆ శ కులు పరస్పరం 
ఘర్షించగా ఏ పడిన ఫలితమే a కాబట్టి మానవజాతి చరిత) 
మసం వర్ష సంఘ ఘర్షణ ఫలితమే అనే భావాన్ని “పరస్పరం వ 
చెను అనే పాదాలలో పొందుపరచాడు. 


ంఘ 


2న జ 


€& 


పరస్పరాహరణోదో్యోగం- 
ఒకరి నంపదనొకరు ఆఅపహరించుకోవటానికి చేసే పాయత్నం. 


సమవాకౌరం. 


దశవిధ రూపకాలలో ఇదొక రకం. ఇందులో మనుషులుండరు. 
ఎవరి వియోజనం వారుగా చూచుకొనే దేవాసురపాతిలు పది 
పన్నెండు తామే నాయకులమంటూ వివర్తిస్తాయి. నరజాతి 
చరిత) అది మనుషుల చరితంగా బేదు. అది పిశాచాల సవ 
వాకారంలాగా గందరగోళంగా ఉండని శ్రీశ్రీ అభిపాంయం. 


చెంఘిజ్‌ భాన్‌. 


(కీ.శ. 1166-1227). ఇతని మొదటిపేరు తెమూజిన్‌. మంగో 
లియా రాజ్యాన్ని విస్త రించి పృిపం చమంతా ఆకరిబుంచాలని 
ఆకశించినవాడు. మంగోల్‌ భాషలో చెంఘిజ్‌ కాగ్‌ ఆననా గర్గ 


వఏజేత ఆయన సార్యభొ ముడవి ఆరం. ఇతడు ఉత్తర చైనా, 
తురుష్కరాజ్యాలై న టొభారాన్‌, సమర్థం డ్‌లపై నను, రవ్మాపై 
నను ఆల ఆ పో9ంళాల్ని ఆక్రమించు చుకొన్నాడు, 


కామ 'రైను- 
(క్రీశ 1886-1405) “'షీరొందిన ఓక మంగోలియన్‌ విషెరి, 
గన తె మూర్‌ అని వ్యవహార: 


సించునదిని దాటి భారత దేశంలో (ప్రవేశించి ఢిల్లీ వరకు అక 
మించఊకొని రాజుగా (పకటించుకొన్నాడు. 


ఇతడు పారసీక (ప్రభువు. కీ.శ. 1736లో నాదిర్‌కులీ అనే 
నాయకుడు ఇరాన్‌ (ప్రాంతం ఆ(క్రమించుకొన్న అష్టను సేనలను 
తరిమేసి నాదిరా అనే పేరుతో రాజ్యాధిపతియైనాడు. భారత దేశం 


నా 
మీవ దండె తి డిలీని కొల గొటాడు. 
గ్రా య రు 


(కళ. 198-1030). ఇతడు కూడా పేరొందిన అఫ్టన్‌ విజేత, 


(The Persian for Alexander means Alexander the 
great — Dictionery of Islam) 
అకెగాండర్‌; (క్రీ.పూ. 856-826. ఇతడు గ)కు దేశం 
(పఖ్యాత తత్వ శాస్త్రవేత్త అరిస్టాటిల్‌ కు శిష్యుడు. 
యూరప్‌లోని (గీస్‌ మిసడోనియా దేశాలను పాలించిన మహా 
వీరుడు. (ప్రపంచమంతా జయించాలనే కోరికతో సిరియా, పర్షియా 
మధ్య ఆసియాలను జయించి, (క్రీ.పూ. 827లో హిందూకుష్‌' 
పర్వతాలను దాటి భారతదేశంలో |పవేశించినాడు. 


షా 


తర యూరప్‌కు చెందిన ఒక జాతి. ఇప్పటి స్వీడన్‌, నార్వే 
తదికర ఉత్తర దేశాల పారింతంలో సముద్రయానం చేస్తూ వ్యాపా 


95 


రమూ, దొంగతనమూ, యుద్దాలు చేసేవారు. పరాక్రమానికి 
పేరుపడ్డ జాతి. 


శ్వేతహూణులు- 


White Hunes, జర్మనీకి చెందిన ఆటపికజాతి. నాల్గవశతాబ్దంలో 


రోమను సామాజ్యం మీద దాడిచేసి కూలదోసిన హోలిక 
ఒకరు, 


సిధియను_ 
గా 


థగ్గులు_పిండారీలు- 


మధ్య భారతంలో బిటిష్‌ రాజ్యాధికారం దేశంతో బలపడిన 


తరువాత వృత్తులు కోల్పోయి దొంగతనాలకూ, దోపిడీలకూ ది గి 
అవే వృతులుగా (బతికినవాన |] వాళ్ళను (బెటిష్‌ ఆవికాపలు 
అణాల 
లొంగ దీసుకున్నా 
చెక్‌ దేశం- 
లో నాటి 
సోవేకియా (యూరప్‌ భం సంచోని శం) 
కళాసీ: నావలలో పనవిచేనే శ్రామికుడు. 
వో పెన్‌టాట్‌_ 
దక్షిణ ఆ ఫికాలో నివసించే ఒకవైగ, 
జూలూ_ 
2000 సంవత్సరాల కౌలఐ CSE: TEE 
కంటూ సిరమెన నివానంవక వకసన ఓకకాతి [018 
- జౌ వెం జు కక ps జ 
ప*బ్రపఠలో ఇఅజాయల్‌ నునన సతాం అపరా వంకా వళ 
ల వ్‌ క్ష 


శలదులు, క్‌ పీయ కులు = 


= లనదీ నాగరికత; 
మా 
కంట్‌ 


డా 
సమాచారాలు, రాజుల శోసనాలు, (ప్రకటినలు ,. , మొ॥ 


d 


ఆనే (గీక్‌ చ చరితకారుడు (నేలునది ఈజిప్పుకు వర 
పసాదమని వర్ణించినాడు. అక్కడి నాగరికత నైలు లోయలో 
కసెంచింది. నె లనదీ పరివాహ (పాంతమంతా . నమశీతోష్షస్థికి 

కలిగిఉంది. [ప్రజలు ఈశీతోస్ట స్థితిలో బాగా (శమించగలి గేచారు, 
ఈజిపులో నాగరికత అభివృద్ధి చెందటానికి అక్కడి నైలునది, 
శతోష్ట్రస్థితులు కారణాలు. అక్కడి నాగరికత క్రీ.పూ. 50001090 
వరకు విస్తరించింది. ఖగోళమూ, గిణిత ఇ శాస్త్రము, సూర్య 
సిద్దాంతము, ఆంక గణితము, రేఖా గణితము, వె వైద్య శాస్త్రము, 

పి సాధనాలు, పిరమిడొల నిర్మాణం, కౌర్నక్‌, లక్సర్‌ వంటి 
దేవాలయాలు, ఫీనిక్స్‌ శిల్పము, నైలునదీ నాగరికతలో విల 


సిల్లిన గాస్త్ర విజ్ఞానానికీ, కళలకూ నిదర్శనాలు. 


అణు క" 
“eb 


ఇప్పుడు పాకిస్తాన్‌ భూభాగంలోఉన్న ఓక్కపాచీన శిథీలనగరం, 
ఈ నగరం నేటి *రావర్చీండి” పట్టణానికి | కి మీ. దూరంలో 
ఉంది, ఈ నగరం శే కెం[దంగా తక్షశిల అనే రాజ్యం (కీ.పూ. 
[1కు ముందే ఉండేది. ఈనగరం బౌద్దమత కేంద్రంగా (ప్రశస్తి 


కీపూ. 269 లో మోర్య వంశీయుడైన అకోకుడు మగధ 
సామార్తిజ్యమునకు పట్టాభిషిక్సు a డై నాడు. ఆతని సామాజ్యానికి 
= జలపుతం (నేటిపాట్నా) య నం ఉండేది. గుప్త రాజుల 


రోం? 
కౌరింలోను అనగా (కీ. “శ. లీ£20 నుండి అర్ధ శతాబ్దం వరకు కూడా 
ఈననగర మే వాజధాని. 


97 


వధ్యధరా సముదితీరం- 
ఆఫి9కా ఖండంలోని ఉతర పాభింతంలో పీవహిం చే 
స్రిముఖమైన నదీ పాగింతం. 

హారప్ప- మొ హెం జొదారో. 
ఈ నగరములు క్రీ9.పూ. 2000 సంవత్సరాల నాటి సింధు నాగరి 


కతకు సంబంధించినవి. వీటికి పాగిచీన కాలమున ఉన్న పేర్లు 
తెలియరావు. 


కోంమాన్యాన్‌ గుహాముఖాలు-_ 
సరిణామకిమంలో వానర దళను దాటిన మొట్టమొదటి మానపుబ్దీ 
కోరిమాన్యా అంటారు. అలాంటి మనుషులు నివసించిన గుహలుగా 
పురాతత్వ శాస్త్రజ్ఞులు ఆఫ్రికాలో కొన్నింటిని గుర్తించారు. 


విభాతం _ ఉదయం 
పి9స్తానం- 
న లే 
కదలిక _ మహాపిస్థానమంటపే గొప్ప కదలక అని అం 


చెప్పుతున్నాడు (శ్రీశ్రీ. 


కాళోజీ నారాయణరావు 


తగ ్లో 3 ఇ 


కసి పరిచయం: 
జననం: 19014, సెపెంజర్‌ ర్ట 


9S 


కాకోజీ నారాయణరావుగారు వరంగల్లు మండలంలో పుట్టి ఈ శతాబ్దం 
రెండోపాదం నుండి తెలంగాణాలో సాంస్కృతిక ,చెతన్యం సాగించటా 
నికి కృషి చేసిన పీజానాయకుల్లో పిథమంగా పేరొ-నవలసినవారు. 


కాళోజీవారి రాజకీయ జీవితం, కవితా వ్యవసాయం రెండూ 
ఏకధాటిగా సాగి తెలంగా ణా వై తాళికుల్లో ఆయనను ఆగిగామిని చేశాయి. 


1994-1936 మధ్య హైదరాబాదులో న్యాయ శాస్త్రం చదివే 
రోజుల్లోనే “వై తాళిక సమితిఆనే ఒక చిన్న సాహితీ సంస్థను నెలకొల్పారు. 
అలాంటిదే వరంగల్లులో వారి ఆధ్వర్యంలో కొనసాగిన మితి మండలి” 
అనే సాహితీ సంస్థ కూడ, జాతీయోద్యమంలోను, తెలంగాణా విమోచ 
నోద్యమాలలోనూ కియాశీలంగా పాల్గొని రెండుసార్లు జెలు 

గ గం ల్ల! 
పాలై నారు, 


1957-58లో తెలుగులో పారిభాషిక పద నిఘంటువు నిర్మాణానికి 
పభుత్వం ఏర్పాటు చేసిన “గ్లాజరీ కమిటీ? లోను శాసన మండలిలోనూ 
సభ్యులుగా ఉన్నారు. 


(శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామిగారి చేళోద్దారక గ9ంథమాల 
కాళోజీగారి 'నాగొడవిను 1058లో పిచురించి పికటించింది. ఆలంపురం 
సారస్వత సభల్లో శ్రీశ్రీ “నాగొడవిను ఆవిష్కరిస్తూ కాళోజీని సుప్రసిద్ద 
_ఫెంచి కవి అయిన *లూయీ ఆరగాన్‌ితో పోల్చి ఆభినందించారు.. 
అందుకే కాళోజీ 20వ శతాబ్దం ఉత్స రార్థంలో తెలంగాణాలోని మొదటి 
పిజాకవి. ఆయన రచనలకు సమాకాలిక ఆర్థిక రాజకీయ అసమానతలే 
(ప్రధానమైన (పేరణ శకులు, వారి రచనల్లో కెల్ల సుప్రసిద్దమెంది 
'నాగొడవి 1958లో (పచురింపబడిన కావ్యం. ఆ తరువాత ఆయన తన 
కవితలను 'నాగొడవి పేరుతోనే మొత్తం ఏడు సంపుటాలుగా ప్రచు 
రించారు. హెచ్‌. ఎన్‌. (బ్రల్స్‌ఫోర్ట్డ్‌ రచించిన “రెబెల్‌ ఇండియాను 
“నా భారత దేళ యాత అనే పేరుతోను, ఖలీల్‌ జిబాన్‌ అరబ్బీ 


99 


భాషలో రచించిన ‘Prophet’ ను '*జీనన గీతి అనీ, ఎన్‌,సి. ఫడ్కె 
నవలను “అంజలి” అనే పేరుతోను, సానే గురూజీ రచనను “భారతీయ 
సంస్కృతి” అనే పేరుతోను తెలుగులోనికి అనువదించారు. కాళోజీ 
కథలు, తుది విజయం మనది నిజం, పార్థివ వ్యయం Sand & Foam, 
లంకానగరోద్దరణం అనేవి వారి ఇతర రచనలు. 


పాఠ్య పరిచయం : 
| (ప్రస్తుత పాఠ్యాంశం “వ్యత్యాసాలు” కాకోజీగారి “'నాగొడవి 
కావ్యం నుండి (గహించబడింది. 


దేశంలో ఆర్జిక అసమానతల వల్ల, తరతమ భేదాల వల్ల, ధనిక 
వీద విభేదాల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలకూ, సంఘటనలకూ 
స్పందిస్తూ ఎన్నో కవితలు (వాసారు కాళోజి, అవసరం ఉన్నచోట వస్తు 
(పొప్కి లేక పోవటానికీ, అనవసరమైన చోట వస్తు సంపద నిష్పయో 
జనంగా పడి ఉండటానికీ గల వ్యత్యాసం ఎలా ఉంటుందో ఈేేయంలో 
రకారకాల నిదర్శనాలతో నిరూపించారు. 


అన్నపురాసులు ఒక చోట - ఆకలి మంటలు ఒక చోట అనే 
ఎత్తుగడలోనే సమాజంలోని వాస్తవిక పరిస్టితిని పాఠకుల ముందుంచి, 
కావ్యపిపాసువు లొకచోట.__కళా పిదర్శనమొక చోట అనే పొదాలో 
ర్‌ం 
అనుభవించటానికి యోగ్యతగలవారికి కలిగే భంగపాటునూ, అయోగ్యు 
లకు పా9ప్పిం చే వస్తు సమృద్ధినీ గుర్తు చేస్తూ, హం సతూలికలొక చోట-_ 
అలసిన దేహాలొక చోట అనే పాదాల్లో సమాజంలో వ్యాపించిన కుబేర 
వె భవానికీ_కుచేల దారి(ద్యానికీ గల వ్యత్యాసాన్ని విశదీకరిసూ ఈమిట్ల 
రా ' యజ ల 
పలాలు సమసిపోయి సమత ఏర్పడటానికి జన చై తన్యాన్ని తట్టి లేపు 
ae) న ల్‌ 
తున్న గేయం ఈ “వ్యత్యాసాలు, 


100 


దేవరకొండ బాలగంగాధర తిలక్‌ 


“ఆర గీతంి 


కవి పరిచయం: 
జననం 1921, నిర్యాణం 1966 
జన్మస్తలం-తణుకు (గోదావరి జిల్లా) 
థి గా 


ఆధునిక కవితా (ప్రస్థానంలో పయనిస్తూ వచన కవితకు మెరుగులు 
దిద్దిన నవ్య కవులలో తిలక్‌ ఒకరు. అతి తక్కువ కాలంలో మంచి పేరు 
గడించి తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచే కవి స్థానం 
సంపాదించుకొన్నాడు. 


భావకవుల ఒరవడిలో కవితారచన చేసినా సామాజిక స్టితిగతు 
లనూ వాటిలోని వాస్తవికతనూ కళాత్మకంగా వర్టించటమే సిద్ధాంతంగా 
చేసికొని కవితా వ్యవసాయం కొనసాగించాడు. అందుకే *నవత-కవితి 
అనే గేయంలో ఒకచోట “అగ్నిచల్లినా అమృతం కురిపించినా అందం 
ఆనందం దాని పరమావధి అని వర్జించి తన కవితా లక్ష్యాన్ని విశదీక రిం 
చాడు. అందువల్ల నే ఆయన కవిత్వం అభ్యుదయ కవిత్వం కొన్నిపాళ్ళూ 
భావ కవిత్వం కొన్నిపాళ్ళూ కలసిన మిశ్రమ రూపం అనే విమర్శకు 
గురై ౦ది. అయినా అతను భావకవులకే దగ్గర అని కొందరు విమర్శకుల 
అభి పాయం. వ్యావహారికతతో బాటు సమాస్మఫౌఢిమ భావో(దేకం 
సమపాళ్ళలో మేళవించిన శైలి ఆయన కవితకు జీవనాడి. “ఆధునిక 
వచన కవిత్వానికి పాంణంపోసినవాడు తిలక్‌ “ఆతని కవిత్వంలో కొట్ట 
వచ్చినట్లు కన్పించే లక్షణం స్పష్టత, అదే అయన కవితకు నిజమైన 
అలంకారం అని కుందుర్తి గారు తిలక్‌ కవితాతత్వాన్ని క్రాఘించారు. 


తిలక్‌ రచించిన “అమృతంకురిసీన రాతి” అనే కవితా సంపుటి 
తొలిసారిగా 1968 జులై లో వెలువడింది. దీనికి 1969లో రాష్ట్ర సాహిత్య 


101 


ఎకాడమీ వకొన, 1970లో కేంద సాహిత్య ఎకాడమీ పక్షొన పురస్కారాలు 


లభించాయి. 


“గోరువంకలు' అనేది తిలక్‌ పసదాాల సంపుటి. 1941లో (పక టిం 
చిన “(వపభాతము_సంధ్య' ఆయన రచించిన తొలి వచన కవితా సంపుటి. 
సుశీల పెళ్ళి, సాలెగూడు సుపష్తశిల అనే మూడు నాటకాలు, సుచిత 
(పణయం ఇరుగు పొరుగు అనే రెండు నాటికలు కూడా రచించాడు. 


కథకుడిగా కూత ఆయనకు ఓక (ప్రత్యేక స్థానముంది. తిలక్‌ 
కథలు అనే పేరుతో సుమారు 25 కథల సంపుటి ఒకటి (పకటింప 
బడింది. ఆయన అసంపూర్తిగా వదిలేసిన మరో రచన "మంచు". 


పాఠ్య పరిచయం: 


(పనుత పాఠ్యాంశం “ఆర గీతం’ అమృతం కురిసిన రాత్రి అనే 

కవితా సంపుటి నుండి తీసుకోబడింది. ఆర గీతం అంసే కష్టదశ్లలో 
జ. లేక పీడిత జనాల ఆక్రందన అన్నమాట. కవిత్వంలో ఎంత 
"సేపూ వసువు అలౌకిక విషయాల్నీ ' అతీతకాల చారి|తకాంశాలనూ, 


07; 'పెట్తుకున్న వాళ్ళు [పజొకవులుగా పరిగ 
ణించబనతారు. అలాంటి వాళ్ళకోవకు చెందిన కవులలో తానూ ఒకడుగా 
ఆ విధమెన అనుభూతులను కవితల రూపంలో వెలువరించాడు తిలక్‌. 
భావుకుడు కాబ'ప్టే ఎంత చిన్న (పేరణకలిగినా చలించిపోయే సుకుమా 
హృదయం కలవాడు. తిలక్‌ దుఃఖీతుల పట్ల అపార మైన శాలి కరుణ 
కలిగి కరిగిపోతాడు. అందుకే ఈ గేయంలో ఆయన దేశాన్ని గురించి 
పాడలేనని గత చారిితకవై భవాల్ని వర్షించలేనని విషాద స్మృకిలో 


64 


102 


ఉన్నతాను పెన దేవునికీ (క్రింద మానవుడికీ 'జవాబు చెప్పవలసిన వాజ్ణనీ 
తెలుపుతూ ఓకరోజు నగరంలో పలుతావుల్లో తాను చూచిన దరి(ద 
నారాయణుల చై న్యాన్నీ 'హైన్యాన్నీ వర్థించాడు. ఇలాంటి పరిస్థితి 
ఏ నాగరికతకు ఫలళుతి అనీ వాపోయాడు. సమాజంలోని ఆర్హులంతా 
సార్ధక జీవితులయ్యే వరకు తనకు శాంతి కలుగదని అంతవరకు సమాజా 
నికి తన సిగ్గులేని ముఖాన్ని చూపించలేనని విన్నవించుకొంటాడు. 
ఇక్కడ కవి నేను నేను అని చెప్పటాన్ని (పతి పాఠకుడూ తానుగా 
భావించుకోవాలి. అంతఃపురంలో భోగభాగ్యాల నడుమ ఎంతోకాలం 
గడిపి కాలాంతరంలో నగర సంచారం చేస్తూ (పజాజీవనం కళ్ళారా 
చూచిన గౌతముడు ఒకప్పుడు పొందిన హృదయ స్పందనా ఆవేదనా 
తిలక్‌ కూడా పొందినట్లు ఈ గీతంలో స్ఫురిస్తున్నది. 


ముఖ్య పదార్థ వివరణ: 
విపంచి _- వీణ, దివాంధరుతి = (గుడ్డ గూబ ఆఅ పు 
సురభిళ్లాత్త _ పరిమళంతోనిండిన 
పరిరంభము _ కౌగిలి, హేతి _ కత్తి 
నీరం (ధ్ర = దటమెన, వాతూలము _ సుడిగాలి 
లుగా 
సీవశాఖ _ కడిమిచెటు కొమ్మ 
బు 
రవ ఇ నిశ్శబమెన 
దరు 


కుందుర్తి ఆంజనేయులు 
“తప్పిపోయిన సత్యం” 


కవి పరిచయం: 
జననం: 122, డిసంబర్‌ 16, నిర్యాణం: 1982, అక్టోబర్‌ 26 
జన్మస్థలం: గుంటూరు జిల్లా-నరసారావు పేట తాలూకా 
కోటవారి పాలెం 


103 


“నయాగరా” కవులుగా (పసిద్దులెన అభ్యుదయ కవుల్లో కుందు3 
ఒకడు. ఏల్చూరి, రామదాసులతో కలిసి మొదటి అభ్యుదయ కావ్యా 
1944లోనే ప్రచురించిన ఘనత కుందురి.దే. అభ్యుదయ కవితామార్ల 
(పవర్శకుడై న (శ్రీశ్రీ మహాప్రస్థానం కవితలు (పచారంలో ఉనా న్నా a 
కంగా ఆ తరువాత గ, 6 ఏళ్ళకుగాని రాలేదు. భారత డేశాని 
స్వాతం[త్యం వచ్చిన తరువాత తెలుగులో అభ్యుదయ కవిత్వం వెనుక 
బడిపోతున్న తరుణంలో కుందుర్తి కవిత్వం ఆకృతిలో కొంత మార్పును 
తెస్తూ దాన్ని వచన కవిత్వం పేర [క్రమంగా ఒక ఉద్యమంగా పెంచినాడు. 
ఆకృతితోబాబు అంతస్సులోనూ ఆమేరకు మార్చురాక తప్పడు. ఆందు 
వల్ల ఆధునిక సమాజ కవులతో కుందుర్తి అ(గస్థానీయుడై న నాడు. ఈ 
వర్త మానపు రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో సామాజిక జీవితం స్థితిగతులను 
ఎక్స్‌రే కళ్ళతోచూచి వ్యంగ్యంగా, వెటకారంగా, జాలిగా బరువుగా 
(ప్రజలకు తేలికగా తెలిసేటట్లుగా చెప్పటమే కుందుర్తి తన వచన కవి 
త్వానికి లక్ష్యం గా చేసుకొన్నాడు. 


స్‌ 


AIM 


ee 


నేకు 


నిజాం భూస్వామ్య రాచరికానికి వ్యతిరేకంగా 189 దాకా సౌగిన 
తెలంగాణా సాయుధ విముక్తి పోరాటాన్ని వస్తువుగా చేసి కుం 
“తెలంగాణా కావ్యాన్ని రచించినాడు. ఇంకౌ ప్రసిద్ద దమెన ఆయన 
ఇతర కృతులు యుగే యుగే, దండియాత్ళ, మాతృ సంటేళం, నగరంలో 
వాన, మొదలయిన కావ్యాలూ, ఆచార్ల గారమ్మాయి, శికయేమిటి, ఆ 
అనే వచనగేయ నాటికలూ మొదలయినవి. 


(0) 


యి 


పాఠ్య వరిచయం; 


(ప్రస్తుత పాఠ్యాంశం “తప్పివో యిన సత్యం” కుందుర్తి రచించిన 
వచన కవితా సంపుటి “మాతృ సందేళంి నుండి గిహింపబడింది. 


గాంధీజీ మనదేశానికి బటిష్‌ సామాిజ్యం నుండి స్వాతంత్ర్యం 
సంపొదించి పెట్టారు. సత్యమూ, అహింస అనే రెండు ఆదర్శాలను 


104 


ఆయన ఆచరణయో గ్యాలెన సాధనాలుగా చేసుకొని సూర్యుడ స్పమించని 
బ్రిటిష్‌ సామా9జ్యాధికారాన్ని ఎదుర్కొని తన లక్ష్యాన్ని సాధించినాడు. 
ఆయన సిద్ధం చేసిన స్వతంత్ర భారతదేశానికి ఆయన వారసులుగా ఏలిన 
నాయకులు ఆయన ఆదర్శాలను ఆచరణలో దూరంగాపెట్లి ఆయన పేరు 
చెప్పుకొంటూ కాలక్షేపం చేస్తున్న జీవిత విధానాన్ని నిరసించటమే ఈ 
కవితలోని లక్ష్యం. లక్ష్యాన్ని కొంత వాచ్యంగా, కొంత వ్యంగంగా 
మరికొంత తిరస్టృ్యృత వాచ్యంగా చెప్పటం ద్వారా కవిత్వంగా చేయ 
గలిగినా డు. వస్తువును కవిత్వంగా రూపొందించగల వచన రచనా 
వద డు చణ _ అబ ఆడ షం ‘a 

చమక్కారాన్ని తనదిగా ఇసుకొన్న సామాజిశ చెతన్య భావుకుడు 


కుందుర్తి. 


విశ్వనాథ శిష్యరికంనుండి తాను జీర్ణించుకొన్న సంపిదాయ 
విజ్ఞానాన్ని (శ్రీశ్రీ అభ్యుదయ. ఆలోచనాధోరణికి అనుయాయి కావటం 
వలన పియోజనవంతంగా తన కవిత్వంలో ఉపయోగించుకొన గలిగాడు 
కుందు రి. 


దాశరథి క్ష 


ea 
Ye 


కని 


మాచార్య 


నొ 


ఫట 
a 


కవి పరిచయం: 


జననం: సెపైంబర్‌ 1927 
జన్మస్థలం: ఖమ్మం జిల్లా-మానుకోట తాలూకాలోని గూడూరు. 


చీన్నతనం నుండే పజ్యాలల్ల టం పా9ిరంభించిన దాశరథి అతి 
తక్కు_వ కౌలంలోనే కవిత్వ రచనతో (పొ ఢత్వం సంపాదించి తెలం 
గాణొలోని సాహిత్య వై తన్యాన్ని పీతి బింవిం చిన తెలుగు సద్వానికి 


ర 


నక 
6 ష్‌ 
కొత ఒరవళ్ళు దిద్దిస మనీషి... 
అజర్‌ (త్‌ 


105 


భారత స్వాతంత్ర్య సమరం జరుగుతున్న కాలంలోనే తెలంగాణాలో 
నిజాం పభుత్వ వ్యతిరేకంగా ఉద్యమం బయలుదేరింది. జాతీయోద్యమం 
ప్రభావంతో ఆంధ్ర) రాష్ట్రంలో ఆంధ) పిళసిని, ఆంధిశేజాన్ని 
స౦టోధిం చే కవిత్వం ఎంతో వెలువడినా తెలంగాణావారి అగచాట్లన 


ను 
చితిఫించిన తక్కవ మంది కవుల్లో దాళరథిగా'రే అగేఏసరులని చెప్పక 


3 


తప్పదు. తెలంగాణా స్వాతం తో్టోద్యమ కవితకు మూలస ంభం ఆయన. 


దాశరథి మొదటి కవితా సంపుటి అగ్నిధార తెలంగాణా విముకి. 
పోరాటం కోసం పరితపించిన తెలుగు వాళ్ళ ఆ(కందనలను వినిపించిన 
ఒక కాహళొ. 


సామ్యవాదం, శాంతిమార్షం అనే రెంటిని సమన్వయించి గాందీ, 
నెహూలు అభిలషించిన సత్యాగిహపు విప్లవాన్ని మాత9మే సమర్థించి 
అభ్యుదయ పంథాలో కవితా వ్యవసాయం సాగించారు. తెలంగాణా 
రచయితల సంఘానికి రూపకల్పన చేసిన పిధాన శిల్పి దాశరథి. 1952లో 
ఈ సంఘాన్ని సాపించి రెండుసార్లు అధ్యక్షులు గా ఉన్నారు. దాశరథి 
రచించిన మహాంధ్రాదయం విశాలాంధ్ర భావనను సమర్థిస్తూ స్వాగతించిన 
కవితానీరాజనం. 'వేర్చాటు ఉద్యమాలు ఆరిపోయి సమెక భావం (పబ 
లటం కోసం ఆయన మహాంధ్రోదయం రచించి గానం చేసారు. ఆయన 


రచించిన తిమికంతో సమరం కావ్యానికి కేంద సాహిత్య అకాడమీ 
పురస్కారం లభించింది. కవిసా మాంట్‌ విశ్వానాథవారి తరువాళనుండి 
మొన్న టిదాక ఆంధిప)ి దేశ్‌ హృభుత్వ ఆస్థాన కవిగా ఉన్నారు. మహా 
బోధి, బుతుషట్కం, కవితా పుష్పకం, దాశరథీ శతకం మొదలగునవి 
ఆయన ఇతర రచనలు. సినీగితాలలో వీణపాటలకు ఆయనపెటింది పేరు, 


ట్రిం 
పాఠ్య పరిచయం; 


(వసుత పాఠ్యం “మంబీరి దాశరథి గారి మహాంధ్రాదయం అనే 
ఖండ కౌవ్యం నుండి (గ్రహించబడింది. మం జీరఅనే నది ఆం[ధ దేశంలో 


106 


ప్రవహిస్తున్న గోదావరి నదిలో కలినే ఉపనదులలో ఒకటి. ఈ నది 
మహారాష్ట్రలోని బాలఘాట్‌ పర్వతాలలో పుట్టి ఆగ్నేయ దిశగా ఉన్న 
హోరాష్ట్ర లోని ఉస్మానాబాద్‌ మండలం గుండా (ప్రవహించి మెదక్‌ 
ల్లా గుండా ఆంధిపి) దేశ్‌ లో అడుగిడీంది. తిరిగి ఆగ్నేయ దిశగా 
వహిస్తూ నిజామాబాద్‌లో కొంతదూరం [ప్రవహించి గోదావరిలో 
లుస్తుంది. నిజామాబాద్‌లోని ఎల్లారెడ్డి తాలూకాలో మంజీరా నదిపై 
నిజాం సాగర్‌ అనే (ప్రాజెక్టు నిర్మించబడింది. ఈఆనకట్ట అంతవరకు 
తెలంగాణాలో నిస్సారంగా ఉన్న భూములనెన్ని ట్నో సస్యశ్యామలం 
చేయటానికి తోడ్పడింది. మంజీర చల్లని చూపుతో తెలంగాణ సుసం 
పన్నం అయింది. తన మాతృభూమిని సస్యశ్యామలం చేసిన మంజీర 
పట్ల కృతజ్ఞ భావంతో నిండిన దాశరథి హృదయం ఈ కవితను వెలువ 
రించింది. తన దేశానికి, తన జనులకు ఆకలి తీర్చటానికి అరుదెంచిన 
మంజీరను ఆయన (ప్రశంసించిన విధం ఈ ఖండిక వ్యక్తం చేస్తుంది. 


శ్‌ 


త భర 


ముఖ్య పదార వివరణ: 
(స) 

మంజీరము _ కాలి యందె 

కజల బాష్పము - కాటుకతో కూడిన కన్నీరు 

జి న్‌ 

ఇకుదండము ఒ చెరుకు గడ 

చె[త రథము _ కుబేరుని ఉద్యానవనం 

యా 

కావ్యదుకూలము _ కావ్యమనే వస్త్రము 

యజనము _ యజ్ఞము 

వాక _ వాగు 

భగీరథుడు - సగర చకివ ర్తి మనుమడు. ఇతడు శివుని 
(ప్రార్థించి అకాశగంగను భరతభూమికి కొనివచ్చి (పవ 
హింస చేసినాడు. 

అంతికము _ సమీపము 

తీనమా(ది _ తీగలాగ 


107 


ఏడుపాయలదుర్ల -. మంజీర ఏడుపాయలుగా చీలినచోట దుర్గా 
దేవి గుడి ఉన్నది. 

లలంతిక - కంఠహోరము 

హాసంతిక _. కుంపటి 

'సేమంతిక _ చేమంతులు 

వాసంతిక _ వసంతరువు సంబంధమయినది 

అమృతపిచ్చిలము _ అమృతముతో నిండారినది 

మిసిమింతురాలు _ అలసిపోయినది 


108 


త 


ADHUNIKA PADYA MANJARI 


Modern Poetry Selections 
For 
B.A., B.Sc., B.Com. Part | Telugu (Second year) 
Kakatiya University, Warangal 
Price Rs. 3-00 








Err PrP ద క rr RP TS rr దానా 
Printed at Ashoka Printers, {Beside Radhika Theatre) Warangal 


